రుద్ర నమకము - చమకము - భావము 
మీకు తెలుసా? 


సేకరణ మరియు సంకలనం : ప్రసాద్‌ భరద్వాజ ఫి 


కీ. రుద్రం విశిష్టత * 


శత రుద్రీయం యజుర్వేదంలో భాగం. ఇది మరణాన్ని సహితం 
అధిగమించగల్లిన సాధనం. జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే 
తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేది మరల దానిని 


తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మేనని తెలియజేస్తుంది. 


రుద్రాన్ని రుద్రప్రశ్న అని కూడా అంటారు. ఇది వేద మంత్రాలలో ఎంతో 
ఉత్కృష్టమైనది. రుద్రం రెండు భాగాలలో ఉంటుంది. “నమో” పదం 
వచ్చేది మొదటి భాగం. దీనిని నమకం అంటారు. రెండవ భాగంలో 
“చమే” అన్న పదం మరల మరల రావటం వలన దీనిని చమకం 


అంటారు. 


నమకం చమకం చైవ పురుష సూక్తం తథైవ చ | 
నిత్యం త్రయం ప్రాయునజనో బ్రహ్మలోకే మహియతే | 


నమకం చమకం ఎవరైతే మూడు మార్లు పురుష సూక్తంతో ప్రతి దినం 


జా ~~ 


ఎవరు చదువుతారో వాళ్లకు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. 


కీ నమకం విశిష్టత : న్‌ 


నమక, చమకాలలో 11 భాగాలు ఉంటాయి. ఒకొక్క భాగాన్ని 


“అనువాకం” అంటారు. మొదటి అనువాకంలో పరమశివుడిని తన 


రౌద్ర రూపాన్ని చలించి, తన అనుచరులను, ఆయుధాలను 
త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్థించేది. శాంతించిన 
స్వామిని దయతల్చమని ప్రార్థించు భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో 
నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు 


తయారుచేయు విధానాలు కూడా కనిపిస్తాయి. 


అనువాకం - 1: 


తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్ని, దైవం యొక్క ఆశీర్వచనం 
పొందేట్టుగా, చేసి, కామం, భయం పోవునట్టు చేసి, ఆహార, గోసంపద 
సమృద్ధి గావించి, గోసంపదను చావునుండి, ఇతర జంతువులనుండి, 
జబ్బులనుండి కాపాడుతుంది. జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, 
చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, 
సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని 
ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనం 


చేస్తుంది. 


అనువాకం - 2: 


ప్రకృతిలో, సర్వ బెషధములలో సర్వాంతర్యామి అయిన రుద్రుడికి 
సంసార బంధాలను సడలించమని ప్రార్దన... శత్రు వినాశనానికి, సంపద 


మరియు రాజ్యప్రాప్తికి, జ్ఞాన సాధనకు ఈ అనువాకాన్ని చదువుతారు. 


అనువాకం - 3: 


ఈ అనువాకంలో రుద్రుడిని ఒక చోరునిగా వరిస్తుంది. అతడు సర్వాత్మ. 
ఈ విషయంలో మనిషి ఆ మహాస్వరూపాన్ని అర్ధం చేసుకోక నిమిత్త 
బుద్ధిని అలవార్చుకున్ధాము, ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి జ్ఞానం అనే 
వెలుగును మనలో ప్రతిష్టించుతాడు. ఈ అనువాకం వ్యాధి నివారణకు 


కూడా చదువుతారు. 


అనువాకం - 4: 


ఇందులో రుద్రుడు సృష్టి కర్త. కారకుడు. చిన్న పెద్దా ప్రతీది అతడు 
అఆ. క్‌ ఆః అ 
చేసిన సృష్టి, ఈ అనువాకాన్ని క్షయ, మధుమేహం, కుష్టు వ్యాధి 


నివారణకై చదువుతారు.: 


అనువాకం - 5: 


ఈ అనువాకంలో రుద్రుడు పారు నీట ఉండే రూపంగా 
కొనియాడబడుతాడు. అతడి పంచ తత్వాలు వర్ణించబడతాయి అనగా 
- సృష్టి జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింప 


బడడం మరియు మోక్షప్రదానం. 


అనువాకం - 6: 


ఇందులో రుద్రుడు కాలరూపుడు. అతడు అన్ని లోకాల కారణం, వేద 


రూపం మరియు వేదాంత సారం. 


ఐదు ఆరు అనువాకాలు ఆస్తులు పెంపుకు, శత్రువులమీద 
విజయానికి, రుద్రుని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం 
నివారించడానికి, సుఖ ప్రసవానికి , జ్యోతిష పరమైన ఇబ్బందులను 


నివారించడానికి, పుత్రుల పరిరక్షణకు కూడా చదువుతారు. 


అనువాకం - 7: 


నీటిలో, వానలో, మేఘాలలో, ఇలా అన్ని రూపాలలో ఉన్న రుద్రుని 


వర్ణిస్తుంది. ఈ అనువాకాన్ని తెలివితేటలకు, ఆరోగ్యానికి, ఆస్తిని , 


వారసులను పొందడానికి పశుసంపద, వస్తాలు, భూములు, ఆయుష్షు, 


మొక్షంకోసం కూడా చదువుతారు. 


అనువాకం - 8: 


ఇందులో శివుడు ఇతర దేవతలా కారకుడుగాను, వారికీ శక్తి 
ప్రదాతగాను వర్ణింపబడ్డాడు. యితడు అన్ని పుణ్య నదులలో 
ఉన్నవాడు, అన్ని పాపాలను పోగొట్టేవాడు. శత్రువులను నాశము చేసి, 


సామ్రార్ట్యూన్ని సాధించడానికి ఈ అనువాకాన్ని చదువుతారు. 


అనువాకం 9: 


ఈ అనువకంలో రుద్రుని శక్తి, ప్రకాశం సకల దేవతలకు శక్తిని ఇచ్చేవిగా 
ప్రస్తుతించబడ్డాయి. సృష్టిలో సర్వ శక్తులను శాసించే శివ శక్తిని మించి 
ఇంకొకటి లేదు. ఈ అనువాకాన్ని బంగారముకోసం, మంచి సహచారి 


కోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తారు. 


అనువాకం - 10: 


ఈ అనువాకంలో మరలా రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపశమించి, 
పినాకధారియైన, అమ్బులను విడిచిపెట్టి, వ్యాఘ్ర జీనాంబరధారియై 
ప్రసన్నవదనంతో, దర్శనమివ్వ వలసిందిగా ప్రార్ధన ఉంటుంది. ఈ 
అనువాకాన్ని ఐశ్వర్యం కోసం , వ్యాధినివృత్తికై, శక్తిమంతులతో వైరం 
పోగొట్టుటకు, భైరవ దర్శనార్ధమై, అన్నిరకముల భయములను 


పోగొట్టుటకు, అన్ని పాపాలను పోగొట్టుటకు చదువుతారు. 


అనువాకం - 11: 


ఈ అనువాకంలో రుద్రుని గొప్పతనాన్ని ప్రస్తుతించి, అతని కరుణా 
ప్రాప్తికై నిర్భంధమైన నమస్సులు అర్పించబడుతాయి. ఈ 
అనువాకాన్ని తమ సంతాన సౌఖ్యం కోసం, ఆయురారోగ్యవృద్ధి కోసం, 
పుణ్య తీర్థ దర్శన ఆకాంక్షతో, పూర్వ, ప్రస్తుత, వచ్చేకాలం యొక్క 


జ్ఞానానికి చదువుతారు. 


శీ చమకం విశిష్టత: న్‌ 


నమకం చదివిన తర్వాత, భక్తుడు తనే శివ రూపంగా భావించి 
దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని ప్రార్దన చేసేది చమకం. ఇది 


ప్రతీ ఒక్కరికి పనికి వచ్చేది. 


జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గములో ప్రతీ పనిని మనిషి ఆస్వాదించి, 
చివరకు అంతులేని ఆనందం కలగచేసే మంత్రం. సృష్టి కర్తకు ఒక ప్రాణి 
నుండి ఇంకో ప్రాణికి విభేదం లేదు. సమస్తం అతనినుంది ఉద్భవించినది 


కనుక, మోక్ష కాంక్ష దైవత్వమునకు సూచనే... 


కీ రుద్రం - చమకం విశిష్టత * 


ఇంతకు ముందు రుద్రం - నమకము చమకములలో, నమకం విశిష్టత 


తెలుసుకున్నాము. ఇప్పడు చమకం విశిష్టత గురించి తెలుసుకుందాం. 


నమకం చదివిన తర్వాత, భక్తుడు తనే శివ రూపంగా భావించి 


దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని ప్రార్ధన చేసేది చమకం. 


ఇది ప్రతీ ఒక్కరికి పనికి వచ్చేది. జ్ఞానం నుండి మోక్షం కలిగే 
మార్గములో ప్రతీ పనిని మనిషి ఆస్వాదించి, చివరకు అంతులేని 
ఆనందం కలగచేసే మంత్రం. సృష్టి కర్తకు ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి 
విభేదం లేడు. సమస్తం అతనినుంది ఉద్భవించినది కనుక, మోక్ష 


కాంక్ష దైవత్వమునకు సూచనే. 


అనువాకం - 1: 


మొదటి అనువాకంలో మనిషి నవ నాడులూ జీవత్వంతో ఉట్టిపడి, 
జ్ఞానేంద్రియాలు స్పష్టంగా ఉండి, ఆరోగ్యముతో జీవితం కలగడానికి చేసే 


ప్రార్ధన. 


అనువాకం - 2: 


రెండవ అనువాకం నాయకత్వం, ఉచ్చ స్థానం, సామాజిక బుద్ధి, 
తెలివితేటలూ, ఎటువంటి పరిస్టితులనైనా ఎదుర్కొనే ఆత్మ స్టెర్యం, 


ప్రాపంచిక సుఖాలు, ఖ్యాతి, మరియు భగవత్‌ జ్ఞానం కలగచేసేది. 


అనువాకం - 3: 


మూడవ అనువాకంలో భగవంతునికి ఆ జ్ఞానానికి ఉన్న తృష్ణ, పెంపు 
చేసి, అలౌకికమైన ఆనందాన్ని కలిగించి, ఈ ప్రపంచములో తన 
స్తితినుంది ఇంకా ఉచ్చ స్థితి అయిన భాగావదృంనిదానాన్ని 


కాంక్షించేతట్టు చేస్తుంది. 
అనువాకం - 4: 
నాల్గవ అనువక పఠనం ఈ జీవితంలో ఈ శరీరానికి మంచి ఆహారం, 


ఆరో గ్యం, గౌరవం, సౌఖ్యం కలిగేటట్టు చేస్తుంది. 


అనువాకం - 5: 


ఐదవ అనువాకంలో నవరత్నాలని, సర్వ జీవరాశులను తన నిత్య 


క్రతువులకు సహాయంగా ఉండవలసిందిగా కోరుతుంది. 


అనువాకం - 6: 


ఆరవ అనువాకంలో హవిస్సు భాగం స్వీకరించడంలో ఇతర దేవతలలో 


ఇంద్రుని ప్రాముఖ్యత మరియు ఆధిపత్యం గురించి చెప్పబడింది. 


అనువాకం - 7/8: 


ఏడు, ఎనిమిది అనువాకములలో స్వహాకారంతో హోమ కుండంలో 


సమర్పించవలసిన వివిధ సమిధుల గురించి వివరింపబడింది. 


అనువాకం -9: 


తొమ్మిదవ అనువాకం నాలుగు వేదాల సారమైన ముఖ్యమైన ప్రార్థన 


అనువాకం - 10: 


పదవ అనువాకంలో జీవుడు తన నిత్య జీవనంలో ఐశ్వర్య 
సంపాదనలో, క్రతువులలో సహకరించ మని సర్వ జీవరాశులను 


కోరుతాడు. ఇది ఒక జ్ఞాన యజ్ఞం. 


అనువాకం - 11: 


పదకొండవ అనువాకంలో మానవ సరిసంఖ్యకానికి దైవ బేసి 
సంఖ్యకానికి అనుబంధం కుదరడానికి కావలసిన శక్తిని దీవేనని 


కోరుకునే ప్రార్ధన. 


చమకం ఐహిక సుఖానేషణ నుండి మొదలయి మొక్షాన్వేషణకు 
దారిచూపిస్తుంది. దైవం ఆద్యంతమైనది. అదే భూమి, ఆకాశం, కాలం, 


పునః మరణం, పునః జననం అన్నింటికీ కారణం, అంతం అని 


రుద్ర నమకము - చమకము - భావము 
మీకు తెలుసా? 


మనము నిత్యమూ ఆ పరమ శివుని దివ్య మంగళ లింగ రూపమునకు అభిషేకాదులు భక్తితో 
నిర్వహిస్తూ ఉంటాము. నమక చమకములతో, ఉదాత్తానుదాత్త స్వరితాలతో భక్తి పారవశ్యంతో 
కొలుస్తూ ఉంటాము. ఐతే మనం చేసే అభిషేకంలో చెప్పే మంత్రార్థం మాత్రం తెలియకుండా 
అభిషేకము చేయడంకంటే ఆ మంత్రార్ధము తెలిసి అభిషికము చేసినట్లైతే ఒక్క శాతం ఫలము 
పొందే స్థానంలో వంద శాతం ఫలాన్ని పొందగలం. - 


యదధీత మవిజ్ఞాతం నిగదేనైవ శబ్ధ్యతే 

అనాగ్నావివ శుష్కేంధా నతజ్జలతి కర్పిచిత్‌. 

తాత్సర్యము:- చదివిన దానికి తప్పక ఆర్థము తెలుసుకొన వలయును. జప మంత్రములకు 
జప కాలములో అర్థభావన చేయవలయును. అర్థము తెలియని అక్షర జపము వలన అగ్ని 
లేని ఎండు కట్టెలు వలె అది జ్వలించదు. అనే ఆర్యుల అభిప్రాయంలో ఎంతో బెచిత్యం ఉంది. 


ఐతే, మంత్రములో అక్షర దోషములు అనేకం ఉండే అవకాశము లేకపోలేదు. అలాంటి దోషాలు 


ఉన్నట్లయితే, వాటిని మీరు గుర్తించినట్లయితే మా దృష్టికి తీసుకొని రావడంతో పాటు దోష 
రహితంగా ఉండే అక్షర సూచన కూడా చేయ వలసిందిగా మీకు మనవి. 


రుద్రము - నమకము 


అనువాకము 1. 


1వ మంత్రము. 


నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. 

నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తేనమ,. 

ఓ రుద్రుండా! నీ కోపమునకు నమస్కారము. నీ కోపము నా బాహ్యాంతశ్శత్రువులపైన 
ప్రవర్తించును గాక. (నన్ను బాహ్యాంతశృ్సత్రుహీనునిగా చేయుదువు గాక అని భావము) అంతే 


కాదు. నీ బాణమునకు, ధనుస్సునకు ధనుర్భాణ సహితములైన నీ బాహువులకు ఇదే నా 
నమస్కారము. 


2వ మంత్రము. 


యాత ఇషుశ్శివతమా శివం బభూవ తే ధనుః. 
శివాశరవ్యా యాతవతయానో రుద్ర మృడయ. 
ఓ రుద్రుండా! నీ యీ శరము చాలా శాంతమైనదాయెను. నీ ధనుస్సు శాంతమైనదాయెను. నీ 


యమ్ములపొది శాంతమైనదాయెను. కావున శాంతించిన శరీరము తోడను, అమ్ములపొది 
తోడను మమ్ములను సుఖపరచుము. 


3వ మంత్రము. 


యాతే రుద్ర శివా తనూర ఘోరాపాపకాశినీ. 
తయాన స్తనువా శంతమయా గిరిశంతాభిచా కశీహి. 


ఓ రుద్రుండా! మమ్ములను అనుగ్రహించు నీ శివ యను శరీరము మా పట్ల అఘోరమై 
యుండును గాక. ఆ నీశరీరము మా పట్ల హింసారూపమైన అనిష్టమును ప్రకాశింప 
జేయకుండును గాక.(ఇట పాపమనగా హింసా రూపమగు అనిష్టము) ఓ పరమ శివా ని 
శరీరము మమ్ములను స్వయముగా హింసింప కుండుటయే కాదు. పరుల వలన యే 
అనిష్టము కలుగ నీయక కాపాడ వలయును. మమ్ములనెవరును హింసింపకుండ 
కాపాడవలెను. మాకేపాపములు అంటనీయక కాపాడవలెను. మాలోనేవేని పాపములు, 
లోపములు ఉన్నచో తొలగింపుము. వానిని బహిర్గతములు కానీయకుము, అని మేము 
నిన్ను ప్రార్థించు చున్నాము. 


4వ మంత్రము. 


యామిషుం గిరిశంతహస్తే బిభర్ష్యస్తవే 


శివాం గిరిత్ర తాం కురు మాహిగ్‌ ఏంసీః పురుషం జగత్‌. 


ఓ గిరిశంత! రుద్ర! వైరులపై చిమ్ముటకు నీవు చేత బాణములను దాల్చితివి. కైలాస గిరిని 
పాలించు ఓ రుద్రుండా! శత్రువులను శిక్షించుటకు చేత దాల్చిన నీ యా బాణమును మాపై 
చిమ్మక, దానిని శాంతము కలదిగ నుంచుము. పురుషులమగు మమ్ములను, మనుష్య 
వ్యతిరిక్తమై స్థావర జంగమములతో నిండిన యే జగత్తును హింసింపకుము తండ్రీ! అని 
ప్రార్థించెను. 


5వ మంత్రము. 


శివేనవచసాత్వా గిరిశాచ్చావదామసి. 
యధానస్సర్వమి జ్ఞగదయక్ష్మగ్‌ ఇంసుమనా అసత్‌. 


మహా శివా! నీవు కైలాసమున నివసించు చున్నావు. నిన్ను జేరుటకు మంగళకరమైన 
స్తుతు లొనర్చుచు ప్రార్థించుచున్నాను. మాదగు ఈ సర్వ జగత్తు మనుష్య పశ్వాది 

pr.) (a) అతి 

జంగమములతో నిండి యున్నది. ఈ జంగమ ప్రపంచము నిరోగమై సౌమనస్య 
సంపన్నమగులట్లు గావింపుము తండ్రీ! 


6వ మంత్రము. 


అధ్యవోచ దధివక్తా ప్రథమోదైవ్యోభిషక్‌. 
అహీగ్‌ శ్చ సర్వాన్‌ జంభయన్‌ సర్వాశ్చ యాతు ధాన్య; 


మహాదేవా! మాయందరిలో నీతడే యధికుండని నిన్నుద్దేశించి చెప్పుటచే నీవే అధివక్తవైతివి. 
దేవతలలో నీవే ప్రథముండవు, ముఖ్యుండవు కదా! నీవు 
దైవ్యుండవు(దేవతలనెల్లస్వయముగా పాలింప సమర్ధుండవు) నిన్ను దలంచి నంతనే సర్వ 
రోగములును ఉపశమించును. కాన నీవు చికిత్సకుండవు. సర్వ సర్పములను, 
వ్యాఫఘ్రూదులను, సర్వ రాక్షసులను నశింపజేయువా(డవు కదా! కావున మమ్ములను 
కాపాడుము తండ్రీ! 


7వ మంత్రము. 


అసౌయస్తామో అరుణ ఉత బభ్రుస్సుమంగళః. 
యేచేమాగ్‌ం రుద్రా అభితో దిక్షు శ్రితాస్సహస్రశోవైషాగ్‌ 


ఏ రుద్రుండు ఈ మండలస్థాదిత్య రూపు(డో అతడు ఉదయ కాలమున అత్యంత రక్త 
ఎర్జుండాయెను. ఉదయాత్పూర్వము ఇంచుకంత రక్త ఎర్జుండాయెను. అంతే కాదు 
ఉదయానంతర కాలమున పింగళ వర్ణుండాయెను. ఆయా కాలములందు అతనిలో మిగిలిన 
వర్ణములు కలవు. అంధకారాదులను నివారించుటచే అత్యంత మంగళ 

స్వరూపుడాయెను. కిరణ రూపులైన ఏ యితర రుద్రులు ఈ భూమిపై నంతటను, తూర్పు 
మున్నగు దిక్కులందును, వ్యాపించి యున్నారో వారునూ సహస్ర సంఖ్యాకుల 

కలరు. సూర్య రూపులును, సూర్య రశ్మి రూపులును అగు ఈ రుద్రులకు అందబకును ఏ 
క్రోధ సదృశమైన తీక్షణత్వము కలదో దానిని భక్తి నమస్కారాదులతో నివారించు చున్నారము. 


8వ మంత్రము. 


అసౌయో £_వసర్పతి నీలగ్రీవో విలోహితః. 

ఉతైనం గోపా అదృశన్న దృశన్ను దహార్యః. 

ఉతైనంవిశ్వాభూతాని సదృష్టో మృడయాతిన:. 

ఏ రుద్రుడు కాల కూటమను విషము దాల్చుటచే నీలగ్రీవము కలిగి యుండెన్‌ో, అట్టి ఈత(డు 


విశేషమైన రక్త వర్ణము కలవాడై, మండల వర్తియై, ఉదయాస్తమయ సంపాదకుడై 
ప్రవర్తించుచున్నాండు. అంతే కాదు. వేద శాస్త సంస్కార హీను లైన గోపాలురు కూడ ఈ ఆదిత్య 


రూపుడై మండలమున గల రుద్రుని చూచుచున్నారు. నీరమును గొ నివచ్చు వనితలును ఈ 
రుద్రుని చూచుచున్నారు. అంతే కాదు ఆదిత్య రూపుండగు ఈ రుద్రుని గోవులు, బటజ్జిలు 
మున్నగు సకల ప్రాణులును చూచుచున్నవి. వేద శాస్త్రజ్ఞుల చేతను, వేదశాస్త్రములు 
తెలియని వారిచేతను, పశుపక్ష్యాదుల చేతను చూడ బడువా(డైన రుద్రుండు మమ్ములను 
సుఖ వంతులనుగా చేయును గాక. 


9వ మంత్రము. 


నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాకాయ మీఢుషే 


అధోయే అస్య సత్వానో ల_హంతేభ్యోకరం నమః. 


తాత్పర్యము. 

ఇంద్ర మూర్తి ధారణచే వేయి కన్నులవా,డైన శివునకు నమస్కార మగును 

గాక. ఫర్జన్య రూప ధారియై, వృష్టి కర్తయై సుఖమొసగు శివునకు నమస్కారము. అంతే 
కాదు. ఏవి ఈ రుద్రుని యొక్క భృత్య రూపములైన ప్రాణులు కలవో వానికి నేను 
నమస్కారము చేయుచున్నాను. 


10వ మంత్రము. 


ప్రముంచధన్వనస్త్వృముభయోరార్తి యోర్జ్యాం 


యాశ్చతే హస్త ఇషవః. పరాతా భగవోవప. 


ఓ భగవంతుడా! నీవు పూజా వంతుండవు. మహదైశ్వర్య సంపన్ను(డవు. ఓ రుద్రా! నీవునీ 
ధనుస్సున రెండు చివరలకు కట్టిన త్రాటిని విడువుము. విప్పివేయుము. నీ చేతనున్న 
బాణములను విడిచిపెట్టుము. మాపై విడువకు తండ్రి! 


11వ మంత్రము. 


అవతత్యధనుస్త్వగ్‌ సహస్రాక్ష శతేషుధే. 


నిశిర్య శల్యానాంముఖా శివోనస్సుమనాభవ. 


ఇంద్ర రూపుండవైన ఓ రుద్రుండా! వందల కొలదీ అమ్ములపొదులు కలవాడా! ధనుస్సును 
దించి, బాణముల యొక్క ముఖములను అంప పొదులలో నుంచి, మా పట్ల అనుగ్రహ 
యుక్తుండవై శాంతుండవు కమ్ము. 


12వ మంత్రము. 


విజ్యంధనుఃకపర్టినో విశల్యోబాణవాగ్‌ ఏం ఉత 
అనేశన్నస్యేషవ ఆభురస్య నిషంగధిః. 


జటాజూటము గల శివుని యొక్క ధనుస్సు విగతమైన వింటి త్రాడు కలది యగు గాక. అంతే 
కాదు. నీ యొక్క బాణములు గల అంప పొది బాణములు లేనిది అగు గాక. ఈ రుద్రుని 
యొక్క బాణములు అంప పొదిలో నుండుటచే చంపుట కసమిర్ధములు అగుగాక. ఈ రుద్రుని 
యొక్క అంప పొది బాణ వహన మనెడి చిన్న పని చేయుటకు మాత్రమే సమర్థము అగు 
గాక. కత్తులు దాచు ఒర కత్తులు మోయుటకు మాత్రమే సమర్థమగు గాక. 


13వ మంత్రము. 
యాతే హేతిర్మీఢుష్టమ హస్తే బభూవతే ధనుః 
తయాస్మాన్‌ విశ్వతస్త్వమ యక్ష్మయా పరిబ్భుజ. 


అందరి కోరికలను అధికముగా తీర్చే ఓ శివుండా! ఏ నీ ఆయుధము ఖడ్గాది రూపమున 
కలదో, నీ యొక్క చేతియందు ఏ ధనుస్సు కలదో, నీవు ఉపద్రవములు కావింపని ఆ 
ఆయుధముచే, ఆ ధనుస్సుచే, మమ్ములను అంతటను అన్ని విధములా పరిపాలింపుము. 


14వ మంత్రము. 


నమస్తే అస్త్యాయుథా యా £_నాతతా యధృష్టవే 
ఉభాభ్యాముతతేనమో బాహుభ్యాం తవ ధన్వనే. 


ఓ రుద్రుండా! ధనుస్సున బంధింప బడని కారణమున ప్రసరింప( జేయం బడినట్టియు, 
స్వరూపము చేతనే చంప సమర్ధమైనట్టి నీ యొక్క ఆయుధమునకు నమస్కార మగు గాక. 
అంతే కాదు నీయొక్క రెండు భుజములకు నమస్కారము అగు గాక. నీ యొక్క 
ధనుస్సునకు నమస్కార మగు గాక. 


15వ మంత్రము. 


పరితే ధన్వనో హేతిరస్మాన్‌ వృణక్తు విశ్వతః. 


అధోయ ఇషుధిస్తవా £_£_రే అస్మన్ని ధేహితం. 


ఓ శివుండా! నీధనుస్సునకు బాణాది రూపమైన ఆయుధము మమ్ములను అన్ని విధముల 
విడుచును గాక. అంతే కాదు. నీ యొక్క ఏ అంప పొది కలదో దానిని మా కంటె దూరముగా 
ఉంచుము. 


అనువాకము 1 సమాప్తము. 


నమస్తే అస్తు భగవన్‌ విశ్వేశ్వరాయ మహా దేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్ని 
రుద్రాయ నీల కంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదా శివాయశ్రీమన్మహా దేవాయ 
నమః. 

భగవంతు.డైన విశ్వేశ్వరునకు, మహా దేవునకు, త్యంబకునకు, త్రిపురాంతకునకు, కాలాగ్ని 
యిన రుద్రునకు, నీల కంఠునకు, మృత్యుంజయునకు, సర్వేశ్వరునకు, సదా శివునకు, 
శ్రిమన్మహాదేవునకు నమస్కారము. 


అనువాకము 2. 


యజుస్సు 1. (13పదములు కల వచనరూప మంత్రమునే యజుస్సు అంటారు) 
నమో హిరణ్య బాహవే సేనాన్యేదిశాంచపతయే నముః. 


బంగారు నగలు గల బాహువు లందు గల యట్టియు, యుద్ద రంగమున సేనను జేర్చు 
సేనానాయకుడగునట్టియు, దిక్కులను పాలించునట్టి వాడును రుద్రునకు నమస్కారము. 


యజుస్సు 2 


నమో వృక్షేభ్యో హరి కేశేభ్యః పశూనాంపతయేనమః. 


హరిత ఎర్ణమైన కేశములు పర్ణ రూపమునం గల వృక్షాకార రుద్ర మూర్తులకు నమస్కారము 
అగు గాక. పశువులకు పాలకుడైన రుద్రునకు నమస్కార మగును గాక. 


యజుస్సు ఎ 
నమస్సస్పింజరాయత్విషీమతే పధీనాంపతయేనముః:. 


సస్పి(లేత గడ్డి;ివలె పసుపు, ఎజుపు, రంగుల కలయిక గల మహా దేవునకు నమస్కార 
మగు గాక. కాంతి గల రుద్రునకు నమస్కార మగును గాక. శాస్త్రము లందు చెప్ప బడిన 
దక్షిణోత్తర తృతీయ మార్గములకు పాలకుడైన రుద్రునకు నమస్కార మగు గాక. 


యజుస్సు 4, 


నమో బబ్దుశాయ వివ్యాధినే త న్నానాంపతయేనమః. 


వాహనమైన ఎద్దుపై కూర్చుండు నట్టియు, శత్రువులను విశేషముగ పీడించు శివునకు 
నమస్కార మగును గాక. అన్నములైన ఓషధులను పాలించు ప్రభువగు రుద్రునకు 
నమస్కారము. 


యజుస్సు 5. 


నమో హరికేశాయోపవీతినే పుష్టానాంపతయేనమః. 


నల్లని జుత్తు గల, మంగళ ప్రయోజనమైన యజ్ఞోపవీతము గల రుద్రునకు నమస్కారము. 
పరిపూర్ణ గుణులైన పురుషులకు స్వామియైన రుద్రునకు నమస్కార మగును గాక. 


యజుస్సు 6. 


నమో భవస్య హేత్యై జగతాంపతయేనముః. 


సంసార భేదకుండైన రుద్రునకు నమస్కార మగును గాక. లోకములకు పాలకుడైన 
రుద్రునకు నమస్కారమగును గాక. 


యజుస్సు 7. 


నమోరుద్రాయా £_£_తతావినేక్షేత్రాణాంపతయేనమః. 


విస్తరింప బడిన ధనుస్సులతో రక్షించునట్టి రుద్రునకు నమస్కార మగు గాక. క్షేత్రములకు 
(శరీరములకు-పుణ్యక్షేత్రములకు) పాలకుడైన రుద్రునకు నమస్కార మగు గాక. 
యజుస్సు 8. 


నమస్ఫ్సూతాయా£ి_హంత్యాయ వనానాంపతయనమ;. 


సారథి యైనట్టియు, శత్రువులను సంహరింప శక్యు,డైన రుద్రునకు నమస్కార మగు గాక. 
అరణ్యములకు పాలకుడైన రుద్రునకు నమస్కార మగు గాక. 


యజుస్సు 9. 
నమోరోహితాయస్థపతయేవృక్షాణాం పతయే నమః. 


లోహిత వర్ణు( డైనట్టియు, ప్రభు వైనట్టి రుద్రునకు నమస్కారము. చెట్లకు పాలకు(డైన 
రుద్రునకు నమస్కార మగు గాక. 


యజుస్సు 10. 
నమో మంత్రిణే వాణి జాయకక్షాణాంపతయనమః. 


రాజ సభలో మంత్రాలోచన కుశలు+( డైనట్టియు, మంత్రి రూపమున వణిజులకు స్వామి యైనట్టి 
రుద్రునకు నమస్కారము. వనము లందలి గుల్మ లతాదులకు పాలకు,డైన రుద్రునకు 
నమస్కార మగుం గాక. 


యజుస్సు 11. 
నమో భువంతయే వారివస్కృతా,యౌషాధీనాం పతయే నమః. 


భూమిని విస్తరింప జేయు రుద్రునకు నమస్కార మగు గాక. ధనము చేకూర్చునట్టి 
(సేవచేయుభక్తులకుచెందినట్టి) రుద్రునకు నమస్కార మగు గాక. ఓషధులకు ప్రభువగు 
రుద్రునకు నమస్కార మగు గాక. 


యజుస్సు 12. 
నమ ఉచ్చెర్జోషాయా క్రందయతే పత్తీనాంపతయేనమః. 


యుద్ద సమయమున మహోన్నత ధ్వనిగా కల శివునకు నమస్కారము. శత్రువుల 
నేడిపించు శివునకు నమస్కార మగు గాక. పాదచారులైన యోధులకు పాలకుడైన 
రుద్రునకు నమస్కార మగు గాక. 


యజుస్సు 13. 
నమః కృత్స్న వీతాయధావతే సత్వనాంపతయేనమ:. 


చుట్టునూ ఆవరింపబడిన సకల సైన్యము గల రుద్రునకు నమస్కారము. 
పరుగులిడుచున్న శత్రుసైన్యముల వెనుకనేగు రుద్రునకు నమస్కారమగుగాక. సాత్వికులై 
శరణాగతులైనవారి పాలకుడైన రుద్రునకు నమస్కార మగుగాక. 


అనువాకము 2 సమాప్తము. 
అనువాకము 3. 
యజుస్సు 1. 


నమస్సహమానాయనివ్యాధిన అవ్యాధినీనాం పతయే నమః. 


విరోధులను అభిభవించు (పరాభవించు) రుద్రునకు నమస్కారము 
మిక్కిలి విరోధులను బాధించు రుద్రునకు నమస్కారము. అంతటను సంపూర్ణముగా 
బాధించు శూర సేనలకు పాలకుడైన రుద్రునకు నమస్కార మగు గాక. 


యజుస్సు ల్‌ 
నమః కకుభాయ నిషంగిణే స్తేనానాంపతయేనమః. 


కకుభ (అర్జునవృక్షము వలె ప్రథానుడైనట్టి) సదృశమైన, ఖడ్గము చేత గల శివునకు 
నమస్కారము. గుప్త చోరులకు పాలకుఃడైన శివునకు నమస్కారము. 


యజుస్సు 3. 
నమోనిషంగిణ ఇషుధిమతే తస్కరాణాంపతయే నమః. 


ధనుస్సును సంధించుటకు చేత బాణము కలిగినట్టియు, పృష్ట భాగమున కట్టం బడిన 
అమ్ముల పొది కలిగినట్టి శివునకు నమస్కారము. ప్రకట చోరులకు పాలకుడైన శివునకు 
నమస్కారము. 


యజుస్సు 4, 


నమో వంచతే పరి వంచతే స్తాయూనాంపతయే నమః. 


యజమానికి ఆప్పుండై అతని క్రయ విక్రయాది వ్యవహారము లందు మెలగుచు, ఎచ్చట 
నైనను, ఏమాత్ర మైనను అతని ద్రవ్యమును అపహరించుట యనెడి వంచన మొనరించు 
వాని స్వరూపముతో నుండు శివునకు నమస్కారము. పైన చెప్పినట్లు యజమానిని బాగుగా 
మోసగించు శివునకు నమస్కారము. రాత్రి యందు పగటి యందు అన్యులకు తెలియనీయక 
యజమాని సొత్తు నపహరించు వారికి పాలకుడైన శివునకు నమస్కారము. 


యజుస్సు ర్‌, 
నమోనిచేరవే పరిచరాయారణ్యానాంపతయేనమ:ః. 


నిరంతరము సంచార శీలము కలవాడు, బాగుగా సంచరించునట్టి శివునకు నమస్కారము. 
నిరంతరము అరణ్యమునందుండు వారి ప్రభువైనట్టి శివునకు నమస్కారము. 


యజుస్సు 6. 
నమస్సృకావిభ్యో జిఘాగ్‌ ౪౦ సద్భ్యో ముష్టతాంపతయేనమ:. 


వజ్రమును బోలిన స్వశరీరమును రక్షించువారు సృకావినులు. వజ్రము వంటి తమ శరీరము 
రక్షించు వారికి నమస్కారము. కృషికులై స్వామి ధాన్యము అపహరించు వారికి ప్రభువైన 
శివునకు నమస్కారము. 


యజుస్సు 7. 


నమో ౭_సిమద్భ్యో నక్తంచరద్భ్యః ప్రకృంతానాంపతయేనమః. 


ఖడ్గము కల చోరులకు నమస్కారము. రాత్రి సంచరించువారై వీధులలో పోవు వారిని పీడించు 
చోరులకు నమస్కారము. కుత్తుకలు కత్తిరించి అపహరించు వారికి ప్రభువగు శివునకు 
నమస్కారము. 


యజుస్సు 8. 
నమ ఉస్టీషిణే గిరిచరాయ కులుంచానాం పతయే నమః. 


శిరస్సును కాపాడు తలపాగా కలిగినట్టి పర్వతముల సంచరించు నట్టి శివునకు 
నమస్కారము. భూమిని అపహరించు వారికి ప్రభువగు శివునకు నమస్కారము. 


యజుస్సు 9, 
నమ ఇషుమద్భ్యో ధన్వావిభ్యశ్చవోనమ.ః. 


బాణములు కలిగినట్టి మీకు నమస్కారము. ధనుస్సులు కలిగినట్టి మీకు నమస్కారము. 


యజుస్సు 10. 
నమ అతన్వానేభ్యః.ప్రతిదధానేభ్యశ్చవోనమః. 


ధనుస్సున త్రాటిని ఆరోపించు మీకు నమస్కారము. ధనుస్సున బాణమును సంధించు మీకు 
నమస్కారము. 


యజుస్సు 11. 
నమ అయచృద్భ్యో విసృజద్భ్యశ్చవోనమః. 


వింటి త్రాటిని ఆకర్షించునట్టి మీకు నమస్కారము. ధనుస్సు నుండి బాణములను విడుచు 
నట్టి మీకు నమస్కారము. 


యజుస్సు 12. 


నమో లి_స్యద్భ్యో విధ్యదృ్యశ్చవోనమః. 


లక్ష్యము వరకు బాణము విడుచునట్టియు, లక్ష్యము నందు బాణము ప్రవేశ పెట్టు మీకు 
నమస్కారము. 


యజుస్సు 13. 
నమ ఆసీనేభ్యశృయానేభ్యశ్చవోనమః. 


కూర్చుండునట్టియును, నిద్రించునట్టి మీకు నమస్కారము. 


యజుస్సు 14. 


నమస్స్వపద్భ్య జాగ్రద్భ్యశ్చవోనమ.ః. 


నిద్రించునట్టి మీకు నమస్కారము. మీల్కొని యుండునట్టి మీకు నమస్కారము. 


యజుస్సు 15. 
నమస్తిష్టద్భ్యో ధావద్భ్యశ్చవోనమః. 


నిశ్చలముగా నుండునట్టి మీకు నమస్కారము. పరుగెత్తునట్టి మీకు నమస్కారము. 


యజుస్సు 10. 
నమస్సభాభ్యస్సభాపతిభ్యశ్చవోనమ:ః. 


సంఘముగా నున్న వారికి నమస్కారము. సంఘముగా నున్నవారికి ప్రభు వగు మీకు 
నమస్కారము. 


యజుస్సు 17. 


నమో అశ్వేభ్యో ౭. శ్వపతిభ్యశ్చవోనమ.. 

అశ్వ విగ్రహులకు నమస్కారము. తనదగు ధనము లేని వానికి నమస్కారము. ఎవరి 
నుండియు ఏమియును గ్రహింపకుండుటచే రేపటికవసరమగు ధనము లేనివారికి 
నమస్కారము. అశ్వాధ్యకులును మహాశ్రీ గల వారును అగు మీకు నమస్కారము. 


అనువాకము 3 సమాప్తము. 


అనువాకము 4. 


యజుస్సు 1. 
నమ అవ్యాధినీభ్యో వివిధ్యంతీభ్యశ్చవోనమః. 


సంపూర్ణముగా వేధించుటకు సమర్దులైన స్తీలకు నమస్కారము. విశేషముగా పీడించుటకు 


లో 


మర్దులైన స్త్రీలగు మీకు నమస్కారము. 


యజుస్సు ఖ్‌. 
నమ ఉగణాభ్యస్తృగ్‌ హతీభ్యశ్చవోనమః. 


ఉత్కృష్ట గుణ రూపలైన సమస్త మాతృకలు మున్నగు స్త్రీలకు నమస్కారము. పరులను 
హింసించుటకు సమర్గులైన దుర్గ మున్నగు భయంకర దేవతలకు నమస్కారము. 


యజుస్సు 3. 
నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చవోనమః. 


విషయాసక్తులకు నమస్కారము. విషయాసక్తులను రక్షించు మీకు నమస్కారము. 


యజుస్సు 4. 
నమోవ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చవోనమ:ః. 


నానా జాతుల సంఘములకు నమస్కారము. సంఘాధిపతులైన మీకు నమస్కారము. 


యజుస్సు ర్‌, 
నమో గణేభ్యో గణపతిభ్యశ్చవోనమః. 


దేవానుచర గణములకు నమస్కారము. దేవానుచర గణములకు ప్రభువైన మీకు 
నమస్కారము. 


యజుస్సు 6. 
నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చవోనమ.ః. 


వికృత రూపులైన నగ్న ముండాదులకు నమస్కారము. తురంగ గజ వక్షాది నానా 
రూపములను దాల్చు భృత్యులును అగు మీకు నమస్కారము. 


యజుస్సు గ 
నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చవోనమః. 


అణిమా ద్యష్టెశ్వర్యములతో కూడుకొన్న వారికి నమస్కరము. అష్టెశ్వర్యములు లేని మీకు 
నమస్కారము. 


యజుస్సు 8. 


నమో రథిభ్యో 9_రథేభ్యశ్చవోనమః. 

శరీర రథము నధిష్టించిన పరమాత్మకును, రథులైన యోధులకును, జీవులకును 
నమస్కారము. రథము లెని సామాన్య జీవులకును, శరీర రథము లెని అప్రాణులున్నగు 
మీకును నమస్కారము. 


యజుస్సు లః 
నమోరథేభ్యో రథపతిభ్యశ్చవోనమః. 


రథ రూపులకు నమస్కారము. రథములకు ప్రభువులైనట్టి మీకు నమస్కారము. 


యజుస్సు 10. 
నమస్వేనాభ్యస్సేనానిభ్యశ్చవోనమః. 


రథ గజ తురగ పదాతి రూప సేనలకు నమస్కారము. సేనా నాయకులైనట్టి మీకు 
నమస్కారము. 


యజుస్సు 11. 
నమః క్షత్తృభ్యః సంగ్రహీతృభ్యశ్చవోనమః. 


రథ శిక్షకులును, రథములను గ్రహించు సారథులును అగు మీకు నమస్కారము. 


యజుస్సు 12. 
నమస్తక్షభ్యోరథకారేభ్యశ్చవోనమః. 


దేవాధిష్టానులైన శిల్పి విశేషులకు నమస్కారము. చక్కగా రథములను నిర్మించు శిల్పులగు 
మీకు నమస్కారము. 


యజుస్సు 13. 
నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చవోనమః. 


కుంభకారులకు నమస్కారము. లోహకారులగు మీకు నమస్కారము. 


యజుస్సు 14. 
నమః పుంజష్టేభ్యో నిషాదేభ్యశ్చవోనమ.ః. 


పక్షి పుంజములను సంహరించు వారికి నమస్కారము. మత్స్య ఘాతుకులైనట్టి మీకు 
నమస్కారము. 


యజుస్సు 15. 
నమ ఇషుకృద్భ్యో ధన్వకృద్భ్యశ్చవోనమః. 


చక్కని శరీరములను చేయునట్టి మీకు నమస్కారము. చక్కని ధనుస్సులను చేయునట్టి 
మీకు నమస్కారము. 


యజుస్సు 16. 
నమోమృగయుభ్యశ్ళు నిభ్యశ్చవోనమ.:. 


మృగములను చంపెడి వ్యాధులకు నమస్కారము. కుక్కల మెడలయందు గట్టబడిన 
పాశములను దాల్బెడి మీకు నమస్కారము. 


యజుస్సు 17. 
నమశ్వభ్యశ్వపతిభ్యశ్చవోనమ: 
శ్వాన రూపధారులకు నమస్కారము. శునక స్వాములైన మీకు నమస్కారము. 


అనువాకము 4 సమాప్తము. 


అనువాకము 5. 


యజుస్సు L. 

నమో భవాయచ రుద్రాయచ. 

ప్రాణుల యుత్పత్తికి మూల కారణమైన, జీవుల 
రోదనమునకు కారణ మైనట్టియు దుఃఖమును 
ద్రవింప జేయు నట్టి శివునకు నమస్కారము. 


యజుస్సు 2. 

నమశ్శరాాయచ పశుపతయచ. 

పాప నాశకులకును, అజ్ఞానులైన పురుషులను 
పాలించు వారికిని నమస్కారము. 


యజుస్సు 3 

నమో నిలగ్రీవాయచ శితి కంఠాయచ. 

నీలగ్రీవము స్వేత కంఠము కలవాండు నగు శివునకు 
నమస్కారము. 


యజుస్సు 4. 

నము; కపర్దినేచ వ్యుప్తు కేశాయచ. 

జటాజూటము కల వానికి, వ్యుప్త ముండిత కేశునకు 
(జుత్తులేనివానుకు) నమస్కారము. 


యజుస్సు ౨, 

నమస్సహస్రాకాయచ శతధన్వనేచ. 

ఇంద్ర వేషముచే సహస్రాక్షుండైన వాడును, సహస్ర 
భుజములు గల అవతారములు ధరించుటచే 
శతధన్వుండును ఐన శివునకు నమస్కారము. 


యజుస్సు 6. 

నమో గిరిశాయచ శిపివిష్టాయచ. 

కైలాసమున ఉండువా(డును, శయనించువాండును, 
విష్ణువును తన హృదయమున ధరించువాండును 
అగు శివునకు నమస్కారము. 


యజుస్సు ల్‌ 
నమో మీఢుష్టమాయచేషుమతేచ. 


మఘ రూపమున మిక్కిలి వర్షము 
కురిపించువా(డును, బాణములు కలవా(డును అగు 
శివునకు నమస్కారము. 


యజుస్సు 8. 

నమో హ్రన్వాయచ వామనాయచ. 

(అల్ప ప్రమాణుడగుటచే) హ్రస్వముగా 
నున్నట్టయును, (వ్రెళ్ళు మున్నగు అవయవముల 
సంకోచమువలన) వామనుండుగా నున్నట్టి 
శివునకు నమస్కారము. 


యజుస్సు ల 

నమోబృహతేచవర్షియసేచ. 

ఆకారముచే ప్రాఢు(డైనట్టియు, గుణములచే 
సమృద్దుం డైనట్టి శివునకు నమస్కారము. 


యజుస్సు 10. 

నమోవృద్ధాయచ సంవృద్ధ్వనేచ. 

వయసుచే అధికుండైనట్టియు, శృతులచే బాగుగా 
వృద్ది పొందునట్టివాండు నగు శివునకు 


నమస్కారము. 


యజుస్సు 11. 
నమో అగ్రియాయచ ప్రథమాయచ. 
జగదుత్పత్తికి పూర్వమున్నట్టియు, సభలో 
ముఖ్యుండును అగు పరమ శివునకు 
నమస్కారము. 


యజుస్సు 1:2: 
నమ ఆశవే చాజిరాయ చ. 


అంతటను వ్యాపించినట్టి గమినకుశలు(డైన శివునకు 
నమస్కారము. 


యజుస్సు 1౨. 

నమశ్శిఘ్రియాయచ శిభ్యాయచ. 

శీఘ్రముగా పోవు వాండును, ఉదక 
ప్రవాహముననున్నట్టి శివునకు నమస్కారము. 


యజుస్సు 14. 

నమఊర్మ్యాయచా ఎస్వన్యాయచే. 
తరంగములతో గూడి యున్నట్టియు, ధ్వని 
రహితమైన స్థిరమైన జలమున ఉన్నట్టి శివునకు 
నమస్కారము. 


యజుస్సు 15. 


నమస్సోతస్యాయచ ద్వీప్యాయచ. 

ప్రవాహమున నున్నట్టయు, జల మధ్యస్టములైన 
ల ® యా 

ద్వీపములందున్నట్టి శివునకు నమస్కారము. 

అనువాకము ౨ సమాప్తము. 


అనువాకము 6. 

యజుస్సు 1. 

నమోజ్యేష్థాయచ కనిష్థాయచ. 

విద్య ఐశ్వర్యము మున్నగు వానిచే జ్యేష్థు(డైనట్ట 
వా(డున్నూ విద్యాదులతో కనిష్టుండైన వాడును అగు 
మహాదేవునకు నమస్కారము. 


యజుస్సు 2, 
నము; పూర్వజాయచాపరజాయచి. 
జగదాదిని హిరణ్య గర్భ రూపమున జన్మించి నట్ట 


జగ దవసాన సమయమున అగ్ని రూపమున 
జన్మించినట్టి మహాదేవునకు నమస్కారము. 


యజుస్సు 3. 

నమామధ్యమాయచాపగల్భాయచ. 

మధ్య కాలమున దేవ తిర్య గాది రూపమున 
జన్మించి నట్టయును, ప్రరూఢములు కాని 
ఇంద్రియములు కలవాడును అగు మహాదేవునకు 
నమస్కారము. 


యజుస్సు 4. 

నమో జఘన్యాయచ బుధ్నియాయచ. 
గవాదులపశ్చాత్స్భాగముని ఎత్సాది రూపమున 
నున్నట్టయును, వృకాదుల మూలమున శాఖాదుల 


రూపమున నున్నట్ట పరమ శివునకు 
నమస్కారము. 


యజుస్సు వ్‌ 

నమస్ఫోభ్యాయచ ప్రతిసర్యాయచ. 

పుణ్య పాపములతో కూడుకొన్నవాండును, 
రకాబంధమున కర్ణమైనట్టి శివునకు నమస్కారము. 


యజుస్సు 0. 

నమో యామ్యాయ క్షేమ్యాయచ. 
యమలోకమున( బాపులను శిక్షించు వాని 
రూపమున జన్మించి నట్టియును, మోక్షమున 
కర్టుడై యున్నట్ట శివునకు నమస్కారము. 


యజుస్సు గ 


నమ ఉర్వర్యాయచ ఖల్యాయచ. 

సర్వ సస్యములతో నిండిన భూమితో ధాన్యాది విశేష 
రూపమున ఉన్నట్టయు, మేడి, నక్కు నాగలి 
రూపమున భూమిని దున్ని, అందలి సారమును 
ఎలిబుచ్చునట్టి శివునకు నమస్కారము. 


యజుస్సు 8. 

నమళో క్యాయచావసాన్యాయచ. 

వేదమంత్రములచే తెలియ దగు మహిమ కలవాడై, 
వానిలోనున్నట్టియును, వేదాంతములైన 
ఉపనిషత్తులచే నిరూపింప దగు తత్వము కలవాండు 
కాన వానిలో నున్నట్టి శివునకు నమస్కారము. 


యజుస్సు 9. 
నమో వన్యాయచ కక్యాయచ. 


వృకాది రూపమున నున్నట్టయును, లతాది 
రూపమున నున్నట్ట శివునకు నమస్కారము. 


యజుస్సు 10. 

నమశ్శవాయచ ప్రతిశ్రవాయచ. 

శబ్ద రూపు(డును ప్రతి ధ్వని రూపుండును అగు 
శివునకు నమస్కారము. 


యజుస్సు 11 

నమ అశుషణాయచాశురథాయచ. 

వేగముగా పోవు సేన కలిగినట్టి, వేగముగా పోవు 
రథము కలిగినట్టి శివునకు నమస్కారము. 


యజుస్సు ల: 
నమశ్యూరాయచావభిందతేచ. 


యుద్దమున ధైర్యము కలవాండును, శత్రువులను 
సంహరించువాండును అగు శివునకు నమస్కారము. 


యజుస్సు 10. 

నమో వర్మిణేచ వరూధినేచ. 

కవచము కలిగినట్టియు, గృహము కలవాండును 
అగు శివునకు నమస్కారము. 


యజుస్సు 14. 
నమో బిల్మినేచకవచినేచ. 

బిలము ఉపమానముగా కలదియును, యుద్దమున 
శిరో రక్షకమునగు కిరీటము కలవాండును, శరీర 
రక్షకమైన కవచము కలవాండును అగు శివునకు 
నమస్కారము. 


యజుస్సు 1౨. 

నమశ్యుతాయచ శ్రుత సేనాయచ. 

వేద ప్రసెద్దు.డైనట్టయు, శత్రు నిగ్రహమందు 
ప్రసిద్దమైన సిన కలవా(డునగు శివునకు 
నమస్కారము. 

అనువాకము 6 సమాప్తము. 


అనువాకము 7”. 

యజుస్సు 1. 

నమో దుందుభ్యాయచాహన్యాయచ. 

భేరీ నుండి బయల్వొడలిన శబ్దము స్వరూపముగా 
కలవాండును, దుందుభిని మ్రోగించు దండముతో 
మొత్తుటచే బయల్వెడలిన నాదము రూపముగా 


కలవాండును, వంశ దండోదృవుండు అగు శివునకు 
నమస్కారము. 


యజుస్సు 2. 

నమోధృష్టవచ ప్రమృశాయచ. 

యుద్దమున పలాయన రహితుండును, పర సైన్య 
వృత్తాంతమును పరామర్శించువాండును అగు 
శివునకు నమస్కారము. 


యజుస్సు 3. 

నమో దూతాయచప్రహితాయచ. 

స్వామి వృత్తాంతములను స్వస్వామి జనులకు 
తెలియ జేయుటలో కుశలు. డైనట్టియు, స్వామిచే 
పంప బడిన పురుషుండైనట్ట శివునకు 
నమస్కారము. 


యజుస్సు 4. 

నమో నిషజ్లిణేదేషుధిమతేచ. 

ఖడ్గము కలవాండును బాణాధారమైన అమ్ముల పొది 
కలవాడును అగు శివునకు నమస్కారము. 


యజుస్సు బ్‌ 

నమస్తిక్లేషవేచాయుధినేచ. 

వాడి బాణములు కలవాండును, బహ్వాయుధములు 
కలవా(డునగు శివునకు నమస్కారము. 


యజుస్సు 0. 
నమస్స్వాయుదాయచసుధన్వనేచ. 
కోభనమైన త్రిశూల రూపమగు ఆయుధము 
కలవాడును, శోభనమైన పినాక రూపమగు 


ధనుస్సు కలవాడును అగు శివునకు 
నమస్కారము. 


యజుస్సు /. 

నమస్సృత్యాయచ పథ్యాయచ. 

పాద సంచార యోగ్యమైన క్షుద్ర మార్గమునకు 
అర్హుండును, రథాశ్వాది సంచార యోగ్యమైన 
ప్రాఢమార్గము కలవా(డును అగు శివునకు 
నమస్కారము. 


యజుస్సు 8. 

నమః కాట్యాయచ నీప్యాయచ. 

కుత్సితమైన జలము అనగా అల్ప జలము 
ప్రవహించు చోటును కటము అందురు. అందు జల 
రూపమున నున్న శివుడు కాట్యుండు. అతనికి 


నమస్కారము. అథీ ముఖము గాను, అడ్డము 
గాను జలము ప్రవహించు చోటను జల రూపమున 
నున్న శివునకు నమస్కారము. 

అనువాకము 7 సమాప్తము. 


అనువాకము గి. 

యజుస్సు 1. 

ఓం నమస్ఫ్సోమాయచ రుద్రాయచ. 

ఉమతో గూడి యున్నట్టియు, సకల జీవుల రోదన 
హేతువైన దుఃఖమును ద్రవింప జేయు నట్టి 
శివునకు నమస్కారము. 


యజుస్సు 2. 
నమస్తామ్రాయచారుణాయచ. 
ఉదయ కాలమున ఆదిత్య రూపుందడగుటచే అత్యంత 


రక్త ఐర్హు(డై ఉన్నట్టియు, ఉదయానంతరమున 
ఇంచుకంత రక్త వర్ణు(డై ఉన్నట్టి శివునకు 
నమస్కారము. 


యజుస్సు 3. 

నమశ్శంగాయచ పశుపతయేచ. 

సుఖమును పొందించు వాడును, సుఖము 
నుత్పాదించు వాడును, భయ హేతువులైన పాప 
రోగ చోరాదుల నుండి రక్సించు వాండును 

అగు మహా దేవునకు నమస్కారము. 


యజుస్సు 4. 
నమ ఉగ్రాయచ భిమాయచ. 
విరోధులను నశింప జేయుటకు క్రోధ యుక్తు డైనట్టి 


వా(డును, దర్శన మాత్రము చేత విరోధులకు భయ 
హితు వైనట్టి శివునకు నమస్కారము. 


యజుస్సు ౨. 

నమో అగ్రేవధాయచ దూరేవధాయచ. 
అగ్రమునందు వధ కలవాడును 
(ముందున్నవానిని సంహరించువా(డు) 
దూరమునందు వధ కలవా(డును, అగు శివునకు 
నమస్కారము. 


యజుస్సు 0. 

నమోహంత్రేచహనీయసేచ. 

దూర సమీప వర్తి శత్రువులను ధ్వంసము 
చేయువాండును, శత్రు ధ్వంసము చేయువాండును, 


సర్వాతిశాయి శక్తిచే సర్వులను సంహరించు 
వాండును అగు శివునకు నమస్కారము. 


యజుస్సు /. 

నమో వృక్షేభ్యో హరికేశేభ్యః. 

కల్పవృకాది స్వరూపు(డును, హరిత వఐర్ణములును, 
కేశ సదృశములునగు ఆకులు గల వృక్షములు 
స్వరూపముగా కలవాండునగు శివునకు 
నమస్కారము. 


యజుస్సు 8. 

నమస్తారాయ. 

ఓంకార రూపమైన ప్రణవముచే ప్రతివాదింపంబడు 
శివునకు నమస్కారము. 


యజుస్సు 9. 

నమశ్శంభవేచమయోభవేచ. 

సుఖము నుత్పాదించు వాండును, లోకములకు 
సుఖము భావించు వాండు నగు శివునకు 
నమస్కారము. 


యజుస్సు 10. 

నమశ్శంకరాయచ మయస్కరాయచ. 

విషయ సుఖములను జేకూర్చు వా(డును, మోక్ష 
సుఖమును జేకూర్చువా(డును అగు శివునకు 
నమస్కారము. 


యజుస్సు 11. 
నమశ్శివాయచ శివతరాయచ. 


కల్యాణ స్వరూపుడై స్వయముగ నిష్కల్మషముగ 
నుండు వా(డును, మిక్కిలి కల్యాణ స్వరూపుండుగా 
నుండునట్ట శివునకు నమస్కారము. 


యజుస్సు 12. 

నమస్తిర్థ్యాయచ కూల్యాయచ. 

ప్రయాగాది తీరములందు సన్నిహితు(డై 
యుండునట్టియును, నదీ తిరములందు 
ప్రతిష్టంపంబడిన లింగరూపమున నుండునట్టి 
శివునకు నమస్కారము. 

యజుస్సు LS: 

నమ పార్యాయచ వార్యాయచ. 

సంసార సముద్రము దాటించి, మోక్ష కాములచే 


ధ్యానింప దగిన వాడును, సంసార మధ్యమున 


నున్నవారికి కామ్య ఫలదుండునగు శివునకు 
నమస్కారము. 


యజుస్సు14. 

నమః ప్రతరణాయచోత్తరణాయచ. 

గొప్ప మంత్ర జపాదుల యొక్క రూపము వలన 
బాప తరణమునకు హేతువైనట్టియు, తత్వ జ్ఞాన 
రూపమున సంపూర్ణముగా సంసారము నుండి 
దాటించు వాండునగు శివునకు నమస్కారము. 


యజుస్సు 19. 

నము ఆతార్యాయచాలాద్యాయచ. 

జీవ రూపమున మరల సంసార గమనమునకు 

అరుండెనటయు, సంపూర్తముగా కర్మఫలము 
లా అ అ ౯౦ 

ననుభవబించు జీవుండైనట్టి శివునకు నమస్కారము. 


యజుస్సు 10. 

నమశ్శషమ్య్యాయచ ఫేన్యాయచ. 

గంగా తీరాదులతో జన్మించు కుశాంకురాదులకు 
అర్హు(డైనట్టయును, నదీ మిధ్య గత ఫినమునకు 
అర్హు(డైనట్టి శివునకు నమస్కారము. 


యజుస్సు 17. 

నమస్సెకత్యాయచ ప్రవాహ్యాయచ. 

సికతకు అర్హు(డైనట్టయును, ప్రవాహమునకు 
అర్హు(డైనట్టి శివునకు నమస్కారము. 
అనువాకము రి సంపూర్ణము. 


అనువాకము 9. 
1) నమ ఇరిణ్యాయచ ప్రపథ్యాయచ. 


ఊషర క్షేత్రములం దుండునట్టియును, పది మంది 
నడుచు త్రోవలోనుండు నట్టి శివునకు 
నమస్కారము. 


2) నమకిగి 0 శిలాయచక్షయణాయచ. 
కుత్సితములు అనగా క్షుద్రములగు శిలలు గల 
ప్రదేశముల నుండునట్ట, నివాస యోగ్య ప్రదేశమునం 
దుండునట్ట శివునకు నమస్కారము. 


3) నమః కపర్దినేచ పులస్తయేచ. 
జటా బంధము కలవా(డును భక్తుల యదుట 


నుండు నట్ట శివునకు నమస్కారము. 


4 నమో గోష్చ్యాయచ గృహ్యాయచ. 


గోశాలలో నుండునట్టియు, సామాన్య గృహములలో 
నుండునట్టి శివునకు నమస్కారము. 


5) నమస్తల్ప్యాయచ గేహ్యాయచ. 

తల్పము నందును మంచము పైని 
శయనించునట్టియును, ధనికుల ప్రాసాదమునం 
దుండు వాండు నగు శివునకు నమస్కారము. 


6) నమః కాట్యాయచ గహ్వరేష్థాయచ. 
కుత్సితముగా తిరుగువాండును, ముండ్లతో నిండిన 
లతాదులచే ప్రవేశింప నలవి కాని ప్రదేశమున 
నుండువాండును, విషయములైన గిరి గుహాదులలో 
నుండువాండునగు శివునకు నమస్కారము. 


7) నమోహద్రయ్యాయచ నివేష్ప్యాయచ. 


అగాధ జలములం దుండువాండును, నీహార జలమం 
దుండువాండునగు శివునకు నమస్కారము. 


8) నమః పాగ్‌ ఏం సవ్యాయచ రజస్యాయచ. 
పరమాణువులం దున్నట్టియును విస్పష్టమైన 
ధూళిలోనున్నట్టి శివునకు నమస్కారము. 


9) నమః శుష్క్యాయచ హరిత్యాయచ. 
కాష్టములం దున్నట్టయును, తడిసిన దాని యందు 
క్రొత్త దాని యందున్నట్టి శివునకు నమస్కారము. 


10) నమో లోప్యాయచో లప్యాయచ. 
తృణాదికము లోపించు కఠిన ప్రదేశమున 
నున్నట్టయును, రెల్లు మొదలగు తృణములం 
దున్నట్టి శివునకు నమస్కారము. 


11) నమ ఊర్వ్యాయచ సూర్మ్యాయచ. 
భూమియందుండువా(డును, చక్కని కరటములు 
గల నదులయందుండు వాండునగు శివునకు 
నమస్కారము. 


12) నమః పర్యాయచ పర్ణ్యశద్యాయచి. 
ఆకులం దున్నట్టయును, ఎండుటాకుల 


యుత్రమునం దున్నట్ట శివునకు నమస్కారము. 


13) నమో పగురమాణాయచాభిఘ్నతేచ. 

సిద్దము చేయబడిన ఆయుధములు కలవాడును, 
సంపూర్ణముగా సంహరించునట్ట శివునకు 
నమస్కారము. 


14) నమాబ్టీతతేజ ప్రజ్టితతేజ. 
ఇంచుకంత దుఃఖము కలిగించునట్టియు, అత్యంత 
దుూఃఖుము కలిగించునట్ట శివునకు నమస్కారము. 


15) నమో వశిరికేభ్యోదేవానాగ్‌ ఏం హృదయేభ్య.. 
భక్తులకు ధనమును చిమ్మెడి ఉదారులగు 

రుద్రావతారులకును, సర్వ దేవ ప్రియుం డగుటచే 
సర్వ దేవతల హృదయమగు వారికి నమస్కారము. 


16) నమో విక్షణకేభ్య.. 
క్షీణించు వాని కంటే విపరీతములై ఎపుడునూ 


నశింపని శివ శక్తులకు నమస్కారము. 


17) నమో విచిన్వత్కేభ్యః. 


అపిక్షించు అర్హమును సంపాదించి యొసంగు 
శివునకు నమస్కారము. 


18) నమ అనిర్హతేభ్య. 

సంపూర్ణముగా, నిశ్శేషముగా జీవుల యొక్క 
పాపములను, అచేతనము లందలి దోషములను, 
లోపములను, తొలగించు శివునకు నమస్కారము. 


19) నమ అమీవత్కేభ్యః. 

సంపూర్ణముగా స్థూల భావము పొంది దేవతలలో 
కల శివునకు నమస్కారము. 

అనువాకము 9 సమాప్తము. 


అనువాకము 10. 


బుక్కు L. 

ద్రాపే అంధసస్పతే దరిద్రం నిల లోహిత 

ఏమాం పురుషాణామేషాం పశూనాంమాభేర్మాలి_రో 
మో ఏషాం కించనామమత్‌. 


కుత్సితమైన గతిని పొందించువాడా! అన్నమును 
రక్షించువాండా! ఏమియునూ లేనివాండా! కంఠమున 
నల్లనివాండవై ఇతరత్ర ఎజ్జినివాండా! పుత్రపౌత్రాదుల 
యొక్కయు ఈ మాదగు గో మహిష్యాదుల 
యొక్కయు, సమూహమును భయపెట్టకుము. ఈ 
మోక్షమందిన అందటణిలో ఒక వస్తువునైనను నశింప 
జేయకుము. రోగమందినవారిగా జేయకుము. 


బుక్కు 2 


యాతే రుద్ర. శివా తనూశ్శివావిశ్వాహ భేషజీ. 
శివా బుద్రస్య భేషజీ తయానో మృడ జీవసే. 


ఓ శివుడా! నీదగు ఒక శరీరము శాంతమైనది. ఆ 
శరీరముతో మమ్ములను జీవింప జేయుటకు 
సుఖింప జేయుము. ఆ శరీరము అన్ని 
దినములందును రోగ దారిద్రాదులను 
తొలగించుటకు బాషధము వంటిది కాన 
శుభకరమైనది. శివుని యొక్క తాదాత్మ్యము 
పొందుటకు బెషధ రూపమైనదియును, జ్ఞాన 
దానముచే సంసార దుఃఖమును తొలగించును గాన 
మంగళకరమైనదియును అగుచున్నది. 


బుక్కు ౨. 
ఇమాగం రుద్రాయ తవసేకపర్దినే క్షయద్వరాయ 


ప్రభరామహేమతిం. 
యథానశృమసద్దిపదె చతుప్పదే విశ్వం పుష్టం 
గ్రామే అస్మిన్‌ న్ననాతురం. 


ఏ ప్రకారముగా మా యొక్క పుత్ర పౌత్రాది రూప 
మనుష్యునకును మహిష్యాది రూప పశువునకును, 
సుఖము అగునో, ఇంతే కాదు. ఈ గ్రామము నందలి 
ప్రపంచము సుఖ పూర్ణమును, ఉపద్రవ 
శూన్యమును అగునో అట్లు మేము రుద్రుని కొజికు 
ఈ పూజ ధ్యానము మున్నగు వానికి చెందిన 
బుద్ధిని గొప్పగా పోషించు చున్నాము. బల 
యుక్తుండును, తాపస వేషుండును, క్షీణించు ప్రతిపక్ష 
పురుషులు కలవాండు నగు రుద్రునకు సకలమును 
సమర్పించు చున్నాము. 


బుక్కు 4. 

మృడానో రుద్ర తనీ మయస్కృధిక్షయ ద్వీరాయ 
నమసా విధేమతే. 

యచ్చంచయోశ్చ మనురాయజే పితాతదశ్యామ తవ 
రుద్ర ప్రణీతౌ. 


ఓ శివా! మమ్ములను ఇహ లోకమున సుఖింప( 
జేయుము. ఇంతే కాదు. మాకు పర లోకమునను 
సుఖమును చేయుము. నశింప చేయ బడిన మా 
పాపములును, వీరులును గల నీకు 
నమస్కారముతో సేవించెదము. పాలకుడైన 
ప్రజాపతి ఏ సుఖమును, దుఃఖమునకు దూరముగా 
నుండుటను, ఏ లేశమును సంపాదించెనో ఆ 
సర్వమును మేము ఓ శివుడా! నీ యొక్క 


ప్రణయమును, స్నేహాతిశయమును కలుగగా పొంద 
గలము. 


బుక్కు త్‌ 

మనో మహాంత ముతమానో అర్భకం. మాన ఉక్షంత 
ముతమాన ఉకితం. 

మానోవధీః పితరం మోత మాతరం ప్రియా మాన స్త 
నువో రుద్ర రీరిషః. 


ఓ రుద్రుడా! మా యొక్క ముదుసలియున 
పురుషుని హింసింపకు. అంతే కాదు. మా యొక్క 
బాలుని హంసింపకుము. అంతే కాదు. మాయొక్క 
నీరు చిమ్ముటకు సేవ చేయుటకును సమర్ధుడైన 
పురుషుని హింసింపకుము. అంతే కాదు. మా 
యొక్క గర్భమందలి పురుషుని హంసింపకుము. 


మా యొక్క తండ్రిని చంపకుము. అంతే కాదు.మా 
తల్లిని కూడా చంపకుము. మా యొక్క ప్రియమైన 
శరీరములను హింసింపకుము. 


బుక్కు 0. 

మానస్తోకేతనయేమాన ఆయుషి మానో గోషు మానో 
అశ్వేషు రీరిషు. 

వీరాన్‌ మానో రుద్ర భామితో £_వధీర్హవిష్కంతో 
నమసా విధేమతే. 


రుద్రుండా! మా యొక్క సంతానమందును దయ 
చూపి హింసింపకుము. మా యొక్క 
ఆయుర్దాయము విషయమై హింసింపకుము. 
మాయొక్క గోవులందును, మాయొక్క గుజ్జముల 
విషయమై హింసను ఆచరింపకుము. కృద్దుండవై 


మాయొక్క వీరులను, భృత్యులను 
వధింపకుము. మేము హవిస్సు గలవారమై నిన్ను 
నమస్కారముతో సేవించెదము. 


బుక్కు స 
ఆరాత్తే గోఘ్న ఉత పూరుషఘ్నే క్షయద్వీరాయ 
సుమ్న మస్మేతే అస్తు. రక్షాచనో అధిచ దేవ 


హ్యధాచనః, శర్మ యచ్చద్వి బర్హాః. 


గోవులను చంపునట్టియు, అంతే కాదు పుత్ర పౌత్రాది 
పురుషులను సంహరించు నట్టియు నశింప జేయ 
బడిన సేవకులు గల్లినట్టి నీయొక్క 
(ఉగ్ర)రూపమున ఉండు గాక. సుఖకరమగు 
నీయొక్క రూపము మాయందుండుగాక. ఇంతే 
కాదు. మమ్ములను అన్ని విధముల కాపాడుము. 


అంతే కాదు. ఓ ప్రభూ! మమ్ములను ఇతరుల కంటే 
అధికులుగ చెప్పుము. ఇంతే కాదు రెండు 
లోకములను వృద్ధి చేయు నీవు 
సుఖమునసంగుము. 


బుక్కు 8. 
స్తుతిశ్రుతంగర్త సదం యువానం మృగన్న భిమ 


గ్ల 


పహత్ను ముగ్రం. మృడాజరిత్రే 
రుద్రస్తవానో అన్యంతే అస్మన్‌ నివపంతు సేనా: 


గుహను పోలిన హృదయ పద్మమును సర్వదా 
ఉండునట్టియును, నిత్యము యువకు;డైనట్టియును, 
భయంకరమైన సింహము వలె ప్రళయ కాలమున 
సర్వ జగత్తును నశింపం జేయుటకు 
భయంకరుండైనట్టియు ప్రసిద్దుండైన రుద్రుని ఓ 


నాదగు వాకా! స్తోత్రము చేయుము. మా వచనము 
చే స్తుతింప బడిన వాడవై ప్రతి దినము నశించు మా 
శరీరమునకు సుఖము చేకూర్చుము. ని సేవలు 
అన్యుండగు శత్రువును నశింప జేయు గాక. 


బుక్కు ర్‌ 

పరిణో రుద్రస్త్యహేతిర్పణక్తు పరిత్వేషస్య దుర్మతి 
రఘోయో:. అవస్టరామఘవ 
ద్భ్యస్తనుష్వమిఢ్వస్తోకాయతనయాయ మృడయ. 


శివుని యుక్క ఆయుధము మమ్ములను పూర్తిగా 
క్రొోధముచే ప్రజ్వరిల్లునట్టియు పాప పరిహారక 
రూపమును గోరు శివుని యొక్క భయంకరమైన 
బుద్ధి మమ్ములను విడిచి పెట్టును గాక. వొరోధ 
వినాశనకై చెక్కుచెదరక యున్న భయంకర బుద్దిని 


హవిస్సనెడి అన్నముతో గూడిన యజమానుల 
నుండి తొలగింపుము. భక్తుల కోరికలను 
అమితముగా నేసంగు రుద్రుండా! మా పుత్రులకు 
మా మనుమలకును సుఖమునొసంగుము. 


బుక్కు 10. 

మీఢుష్టమశివతమశివోనస్సుమనాభవ. పరమే వృక్షి 
అయుధం నిధాయ కృత్తింవసాన ఆచన పినాకం 
బిభ్రదాగహి. 


అతిశయముగా వర్షించి తడుపువాండా! (కామముల 
నోసంగువాడా )మిక్కిలి శాంతమైన స్వరూపము 
కలవా(డా! మమ్ములను గూర్చి శాంతు(డవును, 
మంచి మనస్సుతోడను స్నేహముతోడను 
గూడినవాండవగుము. త్రిశూలాదికమును 


అత్యున్నతమైన మట్టి రావి మున్నగు వృక్ష 

లా అ 

జాతమునందుంచ, వ్యాఘ్ర చర్మమును మాత్రము 
దాల్చువా(డవై మా కెదురుగా రమ్ము. పనాకమను 
ధనుస్సును హస్తమున ధరించుచు రమ్ము. 


బుక్కు 11. 
వికిరిదవిలోహిత నమస్తే అస్తు భగవః. యాస్తే 


సహస్రగ్‌ 10 హితయో £_న్యమస్మన్నివపంతుతాః. 


విశేషముగ భక్తుల సన్నిధిని బహు విధముల ధన 
రాసులను జిమ్మి ఒసంగువాడా! తెల్లనివాండా! 
లేదా, మిక్కిలి ఎజ్జినివాండా! ఓ భగవంతుడా! నికు 
నమస్కారమగు గాక. నికు ఏ ఆయుధములు 
వేలకొలది కలవో (వానిని) వాటి చే మాకంతే 
ఇతరుండైన విరోధిని నశింపజేయును గాక. 


బుక్కు 12. 
సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయః. 


తాసామీశానో భగవః పరాచినాముఖాకృధి. 


ఓ శివా నీ యొక్క చేతులందు ఆయుధములు 
వేయి విధముల వేలకొలదీ కలవు. ఓ భగవంతుడా! 
సముర్దుడవగ్చు, ఆ ఆయుధములకు 
ముఖములను, శల్యములను మాకు 
పరాబ్మఖమగునట్లు చేయుము. 

అనువాకము 10 సమాప్తము. 


అనువాకము 11. 


బుక్కు lL. 


హస్రాణి సహస్రశో యేరుద్రా అధిభూమ్యాం 

తేఫ్లాగ్‌ ఏంసహస్ర యోజనే £_వహన్వాని తన్మసి. 
భూమి యొక్క ఉపరి భాగమున ఏ రుద్రులు సహస్ర 
ప్రకారులై సహస్ర సంఖ్యాకులై, కలరో 
ఆరుద్రులయొక్క ధనుస్సులును, మాకంటే సహస్ర 
యోజనములు దాటిన పిమ్మట గల దెశమున 
తొలగింపబడిన వింటి త్రాడు కలవిగా బేసి 
ఉంచుము. 


బుక్కు 2 


అస్మిన్‌ మహత్యర్ణవ ర _ంతరికొభవా అధి. 


ఈ కాన వచ్చు మహా సముద్రముతో సమానమైన 
అంతరిక్షము నాశ్రయించి యున్న రుద్రమూర్తి 


విశిషములు సహస్ర యోజనముల దూరమున 


ఉండుగాక. 


బుక్కు తః 
నీలగ్రీవాశ్సితి కంఠాః శర్వా అధః క్షమాచరాః. 


రుద్రుని యొక్క మూర్తి విశేషములు కొన్ని 
ప్రదేశములందు నీల వర్ణములును, ఇతర 
ప్రదేశములందు శ్వేత వర్ణములై యుండును. నీల 
కంఠములు హింసించు నవియును పాతాళమున 
సంచరించు నవియును ఐయున్నవి. 


బుక్కు 4. 
నోలగ్రీవాశ్ళితికంఠా దివగ్‌ 130 రుద్రా ఉపశ్రితాః. 


నీల శ్వేత వర్ణములును, నలుపు కంఠమునందు 
గల రుద్రాంశ గల దేవాదులు స్వర్గమును 
ఆశ్రయించి యుండిరి. 


బుక్కు ౨. 
ఏ వృక్షేషు సస్పింజరా నీల గ్రీవా విలోహితాః. 


వృక్షము లందు ఏ రుద్రులు కలరో వారు లేత గడ్డి 
వలె పింజర వర్ణము కలవారు. నీల వర్ణమైన గ్రీవము 
కలవారు. కొందరు విశేషముగ రక్త వర్ణము 
కలవారు. 


బుక్కు 0. 
యే భూతానామధిపతియో విశిఖాస; కపర్దినః. 


ఏ రుద్రులు కాన రాని శరీరము కలవారై 
మనుష్యులకు ఉపద్రవములను గావించు భూత 
గణములకు ప్రభువులో వారిలో కొందరు నున్నగా 
చేయ బడిన శిరస్సులు కలవారై జటాజూటము 
లకలవారై జీవులను హింసిచు చున్నారు. వారు 
దూరముగా నుందురు గాక. 


బుక్కు 7. 
యే అన్నేషు వివిద్యంతి పాత్రేషు పిబతో జనాన్‌. 


ఏ రుద్రులు (రుద్రాంశ గలవి) భుజింప దగిన 
వస్తువు లందు గూఢముగా నున్నవి జనులను 
విశేషముగా బాధించు చున్నవో త్రాగ తగిన పాలు 
మున్నగు వానిలో నున్నవై త్రాగుచున్న జనులను 


విశేషముగా బాధించు చున్నవో అవి దూరముగా 
నుండును గాక. 


బుక్కు రి. 
యే పథాం పథి రక్షయ ఐలబృదా యవ్యుధః. 


ఏ రుద్రులు లౌకికములును వైదికములునగు 
మార్గములను రక్షించువారో , అన్న సమూహమును 
భరించువారో, అన్న ప్రదానముచే జీవులను 
పోషించువారో, వారు మిశ్రములై విరోధులతో 
యుద్దము చేయువారు అగుచున్నారు. వారు 
దూరముగా ఉందురుగాక. 


బుక్కు 9 


యజుస్సు]. 
ఎ తీర్దాని ప్రచరంతి సృకావంతోనిషంగిణ:. 


ఏ రుద్రులు కాళి ప్రయాగాది క్షేత్రములను 
రక్షించుటకు సంచరించుచున్నారో వారు ఈటెలు 
కలవారును, కత్తులు కలవారును అయి యుండిరి. 


బుక్కు 10 


యజుస్సు 2 

య ఏతావంతశ్చ భూయాగ్‌ సశ్చ దిశో రుద్రా 
వితస్థిరే . తేషాగ్‌ ఏం సహస్ర యోజనేవ ధన్వాని 
తన్మసి. 


ఏ రుద్రులు వేలకొలది కలరో అంతకంటె అధికులై 


అన్ని దిక్కులను ప్రవేశించి కలరో వారి యొక్క 
ధనుస్సులను వేయి యోజనముల దూరమున 
వింటి త్రాడు తొలగించి ఉంచుడు. 


బుక్కు 11. 
యజుస్సు న] 

నమో రుద్రేభోయే పృధివ్యాం ఏ £_:ంతరిక్షే. 
యే దివి యేషామన్నంవాతోవర్షమిషవ. 
స్తేభ్యోదశ ప్రాచిర్దశ దక్షిణాదశ ప్రతీచి 
రశోదీచి ర్లశోర్లాంస్తేనో మృడయంతు తేయం 
ద ద ధన 

ద్విష్మోయశ్చన్‌ ద్వేష్టి తంవోజంభేదధామి. 


ఏ రుద్రులు భూమిపై కలరో,ఏరుద్రులకు ఆహారమే 
బాణములో, అన్నమే బాణములుగా గల రుద్రులకు 
నమస్కారము. ఏ రుద్రులు ఆకాశమునందు( 


గాలరో, ఏ రుద్రులకు వాయువు బాణములో, ఆ 
రుద్రులకు నమస్కారము. ఏ రుద్రులు 
స్వర్గమునందు కలరో, ఏ రుద్రులకు వర్షము 
బాణములో, ఆ రుద్రులకు నమస్కారము. తూర్పు 
ముఖముగా పది వేళ్ళ చివరలు గల అంజలుల 
తోడను, దక్షిణ ముఖముగా పది వ్రేళ్ళ చివరలు గల 
అంజలుల తోడను, పడమట ముఖముగా పది వ్రేళ్ళ 
చివరలు గల అంజలుల తోడను, ఉత్తర ముఖముగా 
పది వ్రేళ్ళ చివరలు గల అంజలుల తోడను, ఊర్ధ్వ 
ముఖముగా పది వ్రళ్ళ చివరలు గల అంజలుల 
తోడను, ఆ రుద్రులకు నమస్కారములు. ఆ 
రుద్రులు మమ్ములను సుఖపబఅచుదురు 

గాక. ఎవనిని ద్వేషింతుమో, ఏ శత్రువు 
మమ్ములను ద్వేషించునో, ఆ శత్రు ద్య్వయమును 
రుద్రులారా! మీయొక్క తెరచి యున్న నోటిలో 


ఉంచుచున్నాను. 
అనువాకము 11 సమాప్తము 


రుద్ర నమకము - చమకము - భావము మీకు 


తెలుసా? -3 


ఓం త్ర్యంబకం యజామహి సుగంధిం పుష్టి వర్దనం 
ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్మృక్షీయమామృతాత్‌ 


యో రుద్రో అగ్నా యో అప్పుయ ఓషధీషు యో 


రుద్రో విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమో 


G 


స్తు. 
కాల స్వరూపుండు, అఖండ ఆనంద స్వరూపుండు 
ఐన ఆ పరమాత్మతో యోగము ద్వారా మన 
దేహము పవిత్రమగును గాక.పండిన దోస పండు 
తనంతట తానే తొడిమ నుండి వేరు పడినట్లు 
మనమూ మృత్యువు నుండి వేరు పడి 
అమృతత్వమును పొందుదుము గాక. 

అగ్ని, నీరు మున్నగు వానియందును, ఓషధులు 
విశ్వమున భువనములందును ఏ రుద్రుడు లీనమై 
యుండెనో అట్టి రుద్రునకు నమస్కారము అగును 


గాక. 


(1 తముష్ట్రుహ యస్స్విషుసు ధన్వాయో విశ్వస్య 
క్షయతి భేషజస్య యక్షా మహే సా మనసాయ 


రుద్రం న మో భిర్దేవ మసురందువస్వ. 

ఉత్తమమైన అస్త్ర శస్త్రములు కలిగి, వైద్యుడై మన 
రోగాలను నిర్మూలించే,రాక్షసులను సంహరించే 
రుద్రునికి మన మనస్సులను పవిత్రం 
చేస్తున్నందుకు నమస్కారములు. 

అయంమే హస్తో భగవానయంమే భగవత్తర: 
అయంమే విశ్వభేషజోయం శివాభిమ రృన: 

శివుని తాకి, పూజించే ఈ హస్తము మాకు దేవునితో 
సమానము. శివుని తాకినఈ హస్తము నా సర్వ 
రోగములకు దివ్యౌషధము. 


యేతే సహస్ర మయుతం పాశా 
మృత్యోమర్హాయ హంతవే తాన్‌ యజ్ఞస్య 
ప్‌ లీ ను 
మాయయా సర్వానవ యజామహే మృత్యవే స్వాహా 
మృత్యవే స్వాహా ప్రాణానాం గ్రంధిరసి రుద్రమా 


విశాంతక: తేనాన్నేనావ్యాయస్వ నమో రుద్రాయ 
విష్ణవే మృత్యుర్మే పాహి మమ సర్వాప 
మృత్యుర్నస్యతు ఆయుర్వర్దతాం” 

ఓ దేవా! ప్రాణులను చంపుటకు ఉపయోగించే 
సహస్రమైన నీ పాశములను మాకు దూరముగా 
యుంచమని మా ప్రార్థన. దానికోరకై మేము ఈ 
అగ్నిహోత్రము ద్వారా నీకు ప్రీతిని 
సమర్పిస్తున్నాము. రుద్రునకు నా 
నమస్కారములు. మృత్యుదేవత నా వాద్దకు 
రాకుండు గాక. ప్రాణము, ఇంద్రియముల కలిసే 
గ్రంధులలో నివసించే ఓ దేవా! నేను సమర్పిస్తున్న 
ఆహారమును స్వికరించి నాయందు నివసించుము. 
మృత్యు దేవతను నా నుండి దూరముగా ఉండు 


గాక. 


ఓం శాంతిశ్శాంతిశ్ళాంతిః. 
నమకము భావము సమాప్తము. 


వాజశ్చమే ప్రసవశ్చమే ప్రయతిశ్చమే ప్రసితిశ్చమే. 
ఓ అగ్నా విషులారా! అన్నమును, అన్న 
భోజనమునకు అనుమతియును, శుద్దియును, 


బంధనమును, అనగా అన్న విషయకమైన 
బెత్సుక్యమును నాకు సంపాదించెదరు గాక. 


ధీతిశ్చమే క్రతుశ్చమే స్వరశ్చమే ళ్లోకశ్చమే. 

అన్న ధారణమును, అన్న హితువైన యజ్ఞమును, 
ఉదాత్తాది మంత్ర స్వరమును, స్తుతిని నా 
కొసంగుము. 


శ్రావశ్చమే శ్రుతిశ్చమే జ్యోతిశ్చమే సువశ్చమే. 
విని, వినిపించెడి శక్తిని, సామర్థ్యమును, 
ప్రకాశమును, స్వర్గమును నా కొసగుము. 


ప్రాణశ్చమే ల_పానశ్చమే వ్యానశ్చమే ల_సుశ్చమే 
ప్రాణ వాయువును, అపాన వాయువును, వ్యాన 


వాయువును, ప్రాణాపానాది వృత్తులు కల 
వాయువును నాకొసగుము. 


చిత్తంచమ అధీతంచమే వాక్సమే మనశ్చమే. 
మనస్సున జనించిన జ్ఞానమును, మనోజ్ఞానముచే 
సర్వదా ఇంద్రియములను గోచరించు ద్రవ్యమును, 
వాక్కును, మనస్సును నా కొసంగుము. 


చక్షుశ్చమే శ్రోత్రంచమే దక్షశ్చమే బలంచమ 
నేత్రమును చెవిని జ్ఞానేంద్రియములకు చెందిన 
నేర్పును నా కొసంగుము. 


ఓజశ్చమే సహశ్చమ ఆయుశ్చమే జరాచము. 
బల హేతువగు అష్టమ ధాతువును, శత్రువును 
పరాభవింప గల శక్తిని, ఆయుర్దాయమును, 


ఆయుస్సు తగ్గి చర్మము ముడతలు పడి, జుత్తు 
పండే స్టితిని నాకు చేకూర్చుము. 


ఆత్మాచమే తనూశ్చమే శర్మచమే వర్మచమే. 

శాస ప్రసిద పరమాత్మయును, చక్కని సన్నివేశము 
చ ట్‌ 

గల శరీరమును, సుఖమును, శరీరమును రక్షించు 

కవచాదికమును నాకు అగు గాక. 


అంగానిచమే ల_స్థానిచమే వరూగ్‌ షచమే 
శరీరాణిచమే. 

శరీరావయవముల నన్నింటిని, యథా స్థానమున 
గల యముకలను అంగుళ్యాది పర్వములను, 
ఇంతకు మున్ను చెప్పని అవయవములను, నాకు 
చేకూర్చుదురు గాక. 

అనువాకము 1 సమాప్తము. 


అనువాకము ౨. 

1) జ్యష్థ్యంచమ ఆధిపత్యంచమే మన్యుశ్చము 
భామశ్చమే 

అన్నిటి కంటే శ్రేష్ట్రముగా నుండుటను, ప్రభువుగా 
నుండుటను, మనస్సున నుండు క్రోధమును, ఓరిమి 
లేకుండుట మున్నగు కారణములచే కల్లు బాహ్య 
కోధమును నాకు ఒసంగుము. 

2) అమశ్చమే £_:ంభశ్చమే జేమాచమే 
మహిమాచమే. 

స్వల్ప ప్రయత్నముతో శత్రువులు ఛేదింప శక్యము 
కాకుండుటను, శైత్య మాధుర్యము గల జలమును 


జయింప సామర్థ్యమును, మహత్వమును, జయించి 


సంపాదించిన ధనాది సంపదను 
నాకు(చేకూర్చుము) | 


3) వరిమాచమే ప్రధిమాచమే వర్ష్మాచమే 
ద్రాఘుయాచము. 

కోర దగిన పూజ్యత్వమును, గృహ క్షేత్రాది 
విస్తారమును, పుత్ర పౌత్రాదుల శరీరములను, పుత్ర 
పౌత్రాదులకు చెందిన దీర్ణత్వమును, నాకు 


ఒసంగుము. 


4) వృద్దంచమే వృద్దిశ్చమే సత్యంచమే శ్రద్దాచమే. 

టఖ టఖ థు 
ఉత్కృష్టమగు అన్నమును, అధికమగు ధనమును, 
విద్యాదులకు చెందిన గుణములచే కలిగిన 
గొప్పదనమును, యధార్ద మాడుటను, పర లోకము 
కలదను బుద్దిని, నాకు ఒసంగుడు. 


5) జగచ్చమే ధనంచమే పశశ్చము త్విషిశ్చము. 
స్థావర జంగమమైన గవాదికమును, సువర్లాది 
ధనమును, సర్వము స్వాధీనముననుండుటను, 
శరీర కాంతిని నాకొసంగుము. 


6) క్రడాచమే మోదశ్చమే జాతంచమే 
జనిష్యమాణంచమే. 

పాచికలాడుట మున్నగు దానిని, క్రడలచే కలుగు 
ఆనందమును, కలుగబోవు సంతానమును 
నాకొసంగుడు. 


7) సూక్తంచమే సుకృతంచమే విత్తంచమే వేద్యంచమె. 
బుక్కుల సమూహమును, బుగాది మంత్రములచే 
కలిగిన అపూర్వమును, పూర్వ లబ్దమైన 


ధనమును, ఇటుపైన పొంద దగిన ద్రవ్య జాతమును 
నాకు ఒసంగుము. 


8) భూతంచమే భవిష్యంచ మ సుగంచము 
సుపథంచము. 

పూర్వ సిద్ధమైన క్షైత్రాదులను, మున్ముందు చక్కగా 
పొంద దగిన దానిని, చక్కగా వెళ్ళ తగిన తావును, 
బంధువులు గల గ్రామాంతరాదులను, దొంగలు 
మున్నగు ఈరి బాధలు లెని మార్గమును, నాకు 
ఒసంగుడు. 


9) బుద్దంచమ బుద్దిశ్చమే క్లప్తంచమే క్లప్తిశ్చమే 

(గ) “రో ౧-౨ గ 
మతిశ్చమే సుమతిశ్చమే. 
వద్ది చేయం బడిన ధనాదికమును గాని, ఆచరించిన 
కర్మ ఫలమును గాని, అనుష్టించ బోవు యజ్ఞముల 


ఫలమును, తమ పనులు చేయుటకు సమర్ధమైన 
ద్రవ్యమును, స్వకియమైన 

సామర్థ్యమును, పదార్థమును మాత్రమే 
నిశ్చయించుటను దుర్హటములన రాజ కార్యాదులకు 
చెందిన నిశ్చయమును నాకొసంగుడు. 


అనువాకము 2 సమాప్తము. 


అనువాకము ౨. 
1) శంచమే మయశ్చమే ప్రియంచమేు 


ల_నుకామశ్చమే కామశ్చమే. 

ఐహిక సుఖమును, పర లోక సుఖమును, ప్రీతి 
కారణమైన వస్తువును, అనుకూలముగానున్న 
కారణమున కోరబడిన పదార్థమును నా 
కొసంగుము. 


2) సామనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే 
మనస్సునకు స్వాస్త్యమును కూర్చు బంధు 
వర్గమును, ఇహ లోకమున రమణీయమైన 
కల్యాణమును, పరలోకమును నాకొసంగుడు. 


3) వస్యశ్చమే యశశ్చమె భగశ్చమే ద్రవిణంచమే. 
నివాస హేతువులగు గృహాదులను, కీర్తిని, 
సౌభాగ్యమును, ధనమును నా కొసంగుడు. 

4) యంతాచమే ధర్తాచమే క్షేమశ్చమే ధృతిశ్చమే. 
ఆచార్యాదుల వలె నియమకుడనగుటను, పత్రాదుల 
వలె పోషకుండ నగు శక్తిని, ధైర్యమొంది 
నిశ్చలముగా నుండుటను, నాకొసంగుడు. 


5) విశ్వంచమే మహశ్చమే సంవిచ్చమే జ్ఞాత్రంచమే. 


సర్వ జనులకు అనుకూలముగ నుండుటను, 
పూజను, వేద శాస్తము లకు చెందిన విజ్ఞానమును, 


జ్ఞాపకము చేయు సామర్థ్యమును నాకొసంగుడు. 


6) సూశ్చమే ప్రసూశ్చమే సిరంచమే లయశ్చమ. 
పుత్రాదులను ప్రేరేపించు సామర్ధ్యమును, 
భ్రుత్యాదులను ప్రేరేపించు సామర్ధ్యనును, 
గోలాంగూలాదులతో వ్యవసాయమును సాధించు 
సంపత్తిని, పైని చెప్పిన పనులు చేయుటకు విలు 
కాకుండ చేయు ప్రతి బంధమును నివారించుటను 


నాకొసగుడు. 


7) బుతంచమేల£_మృతంచమే£_యక్ష్మంచమే 


9_నామయచ్చ శ్రీ, 
యజాది కర్మను, యజాది కర్మ ఫలమును, క్షయ 
ల ల 


మున్నగు వ్యాధులు లకుండుటను, జ్వరము 
మున్నగు చిన్న వ్యాధులు లకుండుటను, నాకు 
ఒసంగుడు. 


8) జీవాతుశ్చమే దిర్షాయుత్వంచమేలి_న 
మిత్రంచమే 8 భయంచమె. 

జీవన కారణమైన వ్యాధి పరిహారకమైన 
బొషధమును, అప మృత్యువు లేకుండుటను, 
శత్రువులు లేకుండుటను, భయము లేకుండుటను 
నాకు ఒసంగుడు. 


9) సుగంచమే శయనంచమే సూషాచము 
సుదినంచమే. 

శోభనమైన గమనమును, శయ్య, తలగడ మున్నగు 
సంపదను, స్నానాదులచే ప్రకాశించు ప్రాతః 


కాలమును, యజ్ఞ దానాధ్యనాదులతో కూడిన 
సంపూర్ణ దినమును నాకు ఒసంగుడు. 
అనువాకము ఎ సమాప్తము. 


అనువాకము 4. 

1) ఊర్కమే సూనృతాచమే, పయశ్చమే రసశ్చమే. 
అన్న సామాన్యమును ప్రియ వచనమును, అన్న 
విశేషములను, వానిలో చేరిన పాలను, అన్న 
విశేషములందు సారమును నాకు ఒసంగుడు. 


2) ఘృతంచమే మధుచమే సగ్గిశ్చమే సపితిశ్చమే. 
ఆవు నేయియును, పూతేనియును, బంధువులతోడి 
భోజనమును, సహ పానమును నాకు ఒసంగుడు. 


3) కృషిశ్చ మే వృష్టిశ్చ మే జైత్రంచమ 
బెద్భిద్యంచమె. 

అన్నమునకు హితువైన వ్యవసాయమును, 
వర్షమును, జయ స్వభావమును, భూమిని 
దొలుచుకొని జన్మించు చెట్టులు, పొదలు మున్నగు 
వానిని నాకు ఒసంగుడు. 


4) రయిశ్చమే రాయశ్చము పుష్టంచమే పుష్టశ్చ మె. 
సువర్ణమును, మణులు ముత్యములు మున్నగు 
వానిని, పూర్వమే చెప్ప బడిన సువర్ణము యొక్క 
సమృద్దిని, శరీర పోషణమును నా కొసంగుడు. 


5) విభుచమే ప్రభుచమే బహుచమే భూయశ్చము. 


విభువును, ప్రభువును,బహు యను దానిని, 
భూయః: అను దానిని, నాకు ఒసంగుడు. 


6) పూర్ణంచమే పూర్ణ తరంచమేలి_క్షితిశ్చమే 
కూయవాశ్చమే. 

పూర్ణమును, పూర్ణ తరమును, అక్షితిని, 
కుత్సితములైన యవలను నాకు ఒశంగుడు. 


7) అన్నంచమే 9_క్షుచ్చమే వ్రిహయశ్చమే 
యవాశ్చమే. 

ఆహారమును, అన్నము చేత ఆకలి బాధను 

పోగొ ట్టుటను, ప్రసిద్దము ౮న యవలు మాషములు, 
తిలలు, ముద్దములు మున్నగు ధాన్యములను, 
బార్లీలను నాకు ఒసంగుడు. 


8) మాషాశ్చమే తిలాశ్చమే ముద్దాశ్చమే 
ఖల్వాశ్చమె. 

మినుములను, నూవులను, ముద్దములను, పెసలు 
కంటే పెద్దవిగా నుండు ధాన్య విశేషములను నాకు 
ఒసంగుడు. 


9) గోధూమాశ్చమే మసురాశ్చమే 
ప్రియంగవశ్చమే£_ణవశ్చమె శ్యామాకాశ్చమే 
నీవారాశ్చమే. 

గోధుమలను, ముద్గల వలె సూపమునకు పనికి 
ఎచ్చు వానిని, ప్రియంగవములను, సూక్ష్మమైన శారి 
ధాన్యములను, గ్రామము లందలి ధాన్య 
విశిషములను, అరణ్యమందలి ధాన్యమును నాకు 


ఒసంగుడు. 
అనువాకము 4 సమాప్తము. 


అనువాకము 5. 

1) అశ్మాచమే మృత్తికాచమే గిరయశ్చము, 
పర్వతాశ్చమే. 

రాయియును, మట్టయును, పెద్ద కొండలును, 
కొండలును, నాకు అగు గాక. 


2) సికతాశ్చమే వనస్పతయశ్చమే హిరణ్యంచమే 
ల_ యశ్చమె. 

ఇసుకలను, అశ్వత్ధాది వృక్షములను, 
బంగారమును, వెండిని నాకు ఒసంగుడు. 


3) సిసంచమే త్రపుశ్చమే, శ్యామంచమే లోహంచమే. 
సిసమును, తగరమును, నల్లటి ఇనుమును, కాశ్య 
తాత్రూదులను నాకు ఒసంగుడు. 


4) అగ్నిశ్చమ ఆపశ్చమే విరుధశ్చమ 
ఓషధయశ్చము. 

అగ్నిని, జలములను, లతలను, ఓషధులను నాకు 
ఒసగుదు. 


5) కృష్ణపచ్యంచమే £_కృష్ణ పచ్యంచము గ్రామ్యాశ్చమే 
పశవ అరణ్యాశ్చ యజ్ఞేన కల్పంతాం. 

దున్నబడిన భూమిలో పండింప బడిన దానిని, 
దున్న బడని భూమిలో పండిన దానిని, గ్రామము 
లందలి పశువులను అరణ్యమునందలి పశువులను 


నాకొసంగుడు.అవి నిమిత్తమైన యజ్ఞముచే 
సమిర్హములు అగు గాక. 


6) విత్తంచమే విత్తిశ్చమే, భూతంచమే భూతిశ్చమే. 
పూర్వులచే లబ్బమైన ధనమును, తన జన్మలో 
రాబోవు ధనమును, ఐశ్వర్యముతో గూడిన 
పుత్రాదికమును, స్వకెయమైన ఐశ్వర్యాదికమును 
నాకు ఒసంగుడు. 


7) వసుచమే వసతిశ్చమే కర్మచమే శక్తిశ్చమే. 
నివాస సాధనమైన గవాదికమును, నివానాధారమైన 
గృహాదికమును, అగ్నిహోత్రాది కర్మ జాతమును, 
కర్మాచరణమునకు అనుకూలమైన సామర్ధమును 


థ్య 
నాకు ఒసంగుడు. 


8) అర్థశ్చమ ఏమశ్చమ ఇతిశ్చమే గతిశ్చమే. 
ప్రయోజన విశేషమును, పొంద దగిన సుఖమును, 
ఇష్ట వస్తువును పొందుటకుపాయమును, ఇష్ట 
ప్రాప్తిని నాకు ఒసంగుడు. 

అనువాకము ౨ సమాప్తము. 


అనువాకము 6. 

1) అగ్నిశ్చమ ఇంద్రశ్చ మే సోమశ్చమ ఇంద్రశ్చమే 
సవితాచమ ఇంద్రశ్చమే సరస్వతిచమ ఇంద్రశ్చమే. 
నాయొక్క అగ్నియును నాకు ఇంద్రు(డు. నాయొక్క 
చంద్రుండును నాకు ఇంద్రుండు. నా యొక్క 
నాయొక్క సమస్తమును ప్రిరేపెంచు సూర్యుండును 
నాకు ఇంద్రుండు. నాయొక్క సరస్వతియును నాకు 
ఇంద్రుడు. 


2) పూషాచమ ఇంద్రశ్చమే, బృహస్పతిశ్చమ 
ఇంద్రశ్చమే మిత్రశ్చమ ఇంద్రశ్చమే వరుణశ్చమ 
ఇంద్రశ్చమే. 

నాయొక్క సూర్యుండును నాకు ఇంద్రు(డు. 
నాయొక్క వేద మంత్రార్థమును చెప్పు 
బృహస్పతియును నాకు ఇంద్రుడు. నాయొక్క 
మిత్రః మిత్రుండగు సూర్యుడు నాకు ఇంద్రుడు. 
నాయొక్క వరుణ దేవుథిడు నాకు ఇంద్రుడు అగు 


గాక. 


3) త్వష్టాచమ ఇంద్రశ్చమే ధాతాచమ ఇంద్రశ్చమే 
విష్ణుశ్చమ ఇంద్రశ్చమే ల_ఇంనాచమ ఇంద్రశ్చమే. 
నా యొక్క త్వష్ట ప్రజాపతియును నాకు ఇంద్రుండు 
అగు గాక. నా యొక్క బ్రహ్మ్మయు నాకు ఇంద్రుండగు 


గాక. నా యొక్క విష్ణువున్‌ నాకు ఇంద్రుండగు గాక. 
నాయొక్క అశ్వినీ దేవతలును నాకు ఇంద్రుండు అగు 


గాక. 


4) మరుతశ్చమ ఇంద్రశ్చమే విశ్వేచమే దేవా 
ఇంద్రశ్చమే. పృథివిచమ 

ఇంద్రశ్చమే, ల_:ంతరిక్షంచమ ఇంద్రశ్చ యు. 

నా యొక్క వాయువు నాకు ఇంద్రుండు అగు గాక. 
నాయొక్క సమస్త విశ్వ దేవతలు నాకు ఇంద్రుండు 
అగు గాక. నా యొక్క భూదేవి నాకు ఇంద్రుడు 
అగు గాక. నాయొక్క ఆకాశము నాకు ఇంద్రు(డగు 


గాక. 


5) ద్యౌశ్చమ ఇంద్రశ్చమే దిశశ్చమి ఇంద్రశ్చమే 
మూర్దాచమ ఇంద్రశ్చమే. ప్రజాపతిశ్చమ 


ఇంద్రశ్చమే. 

నా యొక్క స్వర్గము నాకు ఇంద్రుండు అగు గాక. 
నాయొక్క దిక్కులు నాకు ఇంద్రుండు అగు గాక. నా 
యుక్క డొర్ధ్వ దిక్కును నాకు ఇంద్రుండు అగు గాక. 
నాయొక్క విశ్చ కర్మ యను ప్రజా పతియును నాకు 
ఇంద్రుడు అగు గాక. 

అనువాకము 6 సమాప్తము. 


అనువాకము 7. 

1) అగ్‌ ౪౦ శుశ్చమే రశ్మిశ్చమే £_దాభ్యాశ్చమే 
ల_ధిపతిశ్చమ. 

సోమ గ్రహమును నాకు అగు గాక. రశ్మి గ్రహమును 
నాకు అగు గాక. అదాభ్య గ్రహమును నాకు అగు 
గాక. అధిపతి గ్రహమును నాకు అగు గాక. 


2) ఉపాగ్‌ “ంశుశ్చమే £_ఏంతర్యామశ్చమ ఐంద్ర 
వాయవశ్చము మైత్రావరుణశ్చమ. 

ఉపాంశువును నాకు అగు గాక. అంతర్యామమును 
నాకు అగు గాక. ఇంద్ర వాయువులకు చెందిన ఇంద్ర 
వాయవమును నాకు అగు గాక. మైత్రావరుణులకు 
చెందినవియును నాకు అగు గాక. 


3) అశ్వినశ్చమే ప్రతిప్రస్థానశ్చమే శుక్రశ్చమే 
మంధీచమే. 

అశ్వినులును నాకు ఒసంగుము. ప్రతి ప్రస్థానమును 
నాకు అగు గాక. శుక్రమును నాకు ఒసంగుము. 
మంధీ యనునదియును నాకు ఒసంగుము. 


4) ఆగ్రయణశ్చమే వైశ్వదేవశ్చమే ధ్రువశ్చమే. 


వైశ్వానరశ్చమే. 

ఆగ్రయణమును నాకొసంగుము. వైశ్వ దేవమును 
నాకు ఒసంగుము. ధృవగ్రహమును నాకొసంగుము. 
వైశ్వానరమును నాకు ఒసంగుము. 


5) బుతు గ్రహాశ్చమే £_తి 

గ్రాహ్యాశ్చమే ఐంద్రాగ్నశ్చమే వైశ్వ దేవశ్చమె. 
ఆరు బుతువులును నాకు ఒసంగ బడును గాక. 
నవ గ్రహములును నాకొసంగబడుదురు గాక. 
మిక్కిలి గ్రహింప దగిన ఇతర గ్రహమును 
నాకొసంగబడుదురు గాక. ఇంద్రాగ్నుల 
కలయికయును నాకొసంగబడును గాక. వైశ్వ 
ద్సేవమును నాకొసంగభడును గాక. 


6) మరుత్వతియాశ్చమే మాహేంద్రశ్చమ 


ఆదిత్యశ్చమే సావిత్రశ్చమే. 
మరుత్వతీయములును నాకు అగు గాక. 
మహేంద్రమును నాకు అగును గాక. ఆదిత్యమును 
నాకు అగును గాక. సావిత్రమును నాకు అగును 


గాక. 


7) సారస్వతశ్చమే పౌష్టశ్సమే పాత్నీ వతశ్చమే 
హారియోజనశ్చము. 

సారస్వతమును నాకు ఒసంగుడు. పౌష్టమును 
నాకు ఒసంగుడు. పత్నివతమును నాకు 
ఒసంగుడు. హరియోజనమును నాకు ఒసంగుడు. 
అనువాకము 7 సమాప్తము. 


అనువాకము రి. 


రీ 
1) ఇధ్మశ్చమే బర్హిశ్చమే వేదిశ్చమే ధిషయాశ్చము. 
ఇధ్మమును నాకు ఒసంగుము. బర్హిస్సును నాకు 
ఒసంగుము. వదినని నాకు ఒసంగుము. 
ధిష్టయములను నాకు ఒసంగుము. 


2) స్రుచశ్చమే చమసాశ్చమే గ్రావాణశ్చమే 
స్వరవశ్చము. 

స్రుక్కులను నాకు ఒసంగుడు. చమసలను నాకు 
ఒసంగుడు. గ్రావాణములను నాకు ఒసంగుడు. ఒక 
విధమగు యజ్ఞాంగములను నాకు ఒసంగుడు. 


3) ఉపరవాశ్చమే ధిషవణేచమే ద్రోణ కలశశ్చమే 
వాయవ్యానిచమె. 

ఉపరవములును నాకు అగు గాక. 
అధిషవణములును నాకు అగు గాక. ద్రణ 


కలశమును నాకు అగు గాక.వాయవ్యములును 
నాకు అగు గాక. 


4) పూత భృచ్చమ అధవనియశ్చమ ఆగ్నీ ధ్రంచమే 
హవిర్ణానంచము. 

పూత భృత్తును నాకు ఒసగుండు.అధవనీయమును 
నాకు ఒసగుండు. అగ్నీ ధ్రవమును నాకు 

ఒసుగు(డు. హవఎర్దానమును నాకు ఒసగుండు. 


5) గృహాశ్చమే సదశ్చమే పురోడాశాశ్చమే 
పచతాశ్చమే £_వభృథశ్చమె స్వగాకారశ్చమె. 
పత్నీశాలౌదులను నాకు 
చేకూర్పుండు.సదస్సులను నాకు 
చేకూర్పుండు.పురోడాశములను నాకు చేకూర్పుండు. 
శామిత్రాదులను నాకు 


చేకూర్పుండు.అవభృధమును నాకు 
చేకూర్పుండు.శంయువాకమును నాకు 
చేకూర్పుండు. 

అనువాకము ర సమాప్తము. 


అనువాకము 9. 

1) అగ్నిశ్చమే ఘర్మశ్చమే £_ర్కశ్చమే 
సూర్యశ్చమె. 

చీయమానమైన అగ్నుయును నాకు అగును గాక. 
ప్రవర్గ్ష్యమును నాకు అగును గాక. అర్కయాగమును 
సూర్య యాగమును నాకు అగును గాక. 


2) ప్రాణశ్చమే £_శ్వమేధశ్చమే పృథివీచమే 


ల_దితిశ్చము. 


ప్రాణాహుతి హోమమును నాకు ఒసంగుము. 
అశ్వమేథమును నాకు ఒసంగుము.పృథివిని నాకు 
ఒసంగుము. అదితిని నాకు ఒసంగుము. 


3) దితిశ్చమే ద్యాశ్చమే శక్వరీ రంగుళమో దిశశ్చమే 
యజన కల్పంతాం. 
ఇ 
దితియును స్వర్గమున్‌ వృషభ 
సంబంధమైనవియును అంగుళి వల నుండు 
విరాట్పురుషుని అవయవ విశేషములును 
దిశలును, విదిశలును అవన్నియును నా యొక్క 
యజముతో స్వస్వవ్యాపార సమరములు అగు గాక. 
ఇ థి 


4) బుక్చమే సాషుచమే స్తోమశ్చమే యజుశ్చమె. 
పద్య రూప స్తోత్రములతో నిండిన 
బుగ్వేదమును నాకు ఒసంగుండు.గానముతో 


మిళితమైన మంత్రములు గల సామ 
వేదమును నాకు ఒసంగుండు.సోమావృత్తి రూప 
స్తోత్రమును నాకు ఒసంగుందు.వచన రూప 
మంత్రమును గల యజుర్వేదమును నాకు 
ఒసంగుండు. 


5) దీకాదమే తపశ్చమ బుతుశ్చమే వ్రతంచమే 
హోరాత్రయోర్వుష్టా బృహద్రధంతరేచమే యజ్ఞేన 
కల్పతాం. 

దీక్షను నాకు అగు గాక. తపస్సును నాకు అగు 
గాక. బుతువును వ్రతమును నాకు అగు 

గాక. రాత్రిందివములు కురియునట్టి వర్షముచే 
కలుగు సస్యమును నాకు అగు గాక. బృహత్తు 
రథంతరము అను సామములును నాకు అగు గాక. 
నా యజ్ఞముచే తమతమ వ్యవహారములందు 


సమిర్హములు అగు గాక. 
అనువాకము 9 సమాప్తము. 


అనువాకము 10. 

1) గర్భాశ్చమే వత్సాశ్చమే త్ర్యవిశ్చమే త్యవిచమే. 
కడుపులో నున్న ప్రాణులను నాకు ఒసంగుము. 
వత్సలను నాకు ఒసంగుము.ఒకటిన్నర 
సంవత్సరముల వయసు మగ గోవులను నాకు 
ఒసంగుము. అదే వయసు గల ఆడ గోవులను 
నాకు ఒసంగుము. 


2) దిత్యవాట్బమే దిత్యౌహచమే పంచావిశ్చమే పంచా 
వీచమే. 
రెండు సంవత్సరముల వయసు గల బుషభమును 


నాకు ఒసంగుము. రెండు సంవత్సరముల గోవును 
నాకు ఒసంగుము. రెండున్నర సంణ్వత్సరముల 
వయసు కల బుషభమును నాకు ఒసంగుము. 
రెండున్నర సంవత్సరముల వయసు కల గోవును 
నాకు ఒసంగుము. 


3) త్రివత్సశ్చమే త్రివత్సాచమే తుర్యవాట్సమే 
తుర్యొహిచమే. 

మూడు సంవత్సరముల వయసు కల 
బుషభమును నాకు ఒసంగుము. మూడు 
సంవత్సరముల వయసు కల గోవును నాకు 
ఒసంగుము.మూడున్నర సంవత్సరముల వయసు 
కల బుషభమును నాకు ఒసంగుము. మూడున్నర 
సంవత్సరముల వయసు కల గోవును నాకు 
ఒసంగుము. 


4) పష్టవాచ్చమే పష్టాహచమే ఉక్షాచమే వశాచమే. 
నాలుగు సంవత్సరముల వయసు కల 
బుషభమును నాకు ఒసంగుము.నాలుగు 
సంవత్సరముల వయసు కల గోవును నాకు 
ఒసంగుము. సేచన క్రియకు సమర్ధమైన 
బుషభమును నాకు ఒసంగుము. వఐంధ్య యైన 
గోవును నాకు ఒసంగుము. 


5) మేవేహచ్చమే £_నడ్వాంచమే ధేనుశ్చమ 
ఆయుర్యజ్టేన కల్పతాం ప్రాణో యజ్ఞేన కల్పతా 
మపానో యజేన కల్పతాం వ్యానో యజ్ఞేన కల్పతాం 
(శ్రా ఇ 

చక్షుర్యజ్ఞేన కల్పతాగ్‌ ం.క్లోత్రం యజ్ఞేన కల్పతాం 
మనో యజ్ఞేన కల్పతాం వాగ్యజ్ఞేన కల్పతా మాత్మా 
యజేన కలుతాం యజో యజేన కల-తాం. 

ఇ ఎ (శ్రా ఇ ఎ 


వేహత్తును నాకు ఒసంగుము. శకట 
వాహనమునకు ఉపయోగ పడు బుషభమును 
నాకు ఒసంగుము. ధేనువును నాకుఒసంగుము. 
ఆయువును నాకు ఒసంగుడు.ప్రాణ శక్తిని నాకు 
ఒసంగుడు. అపానమును నాకు ఒసంగుడు.వ్యాన 
శక్తిని నాకు ఒసంగుడు. చక్షు శృక్తిని నాకు 
ఒసంగుడు. శ్రోత్ర శక్తిని నాకు ఒసంగుడు. మనశక్తిని 
నాకు ఒసంగుడు. వాకృక్తిని నాకు ఒసంగుడు. 
అనువాకము 10 సమాప్తము. 


అనువాకము]! ]1. 

1) ఏకాచమే తిస్రశ్చమే పంచచమే సప్తచమే 
నవచమ ఏకాదశచమే త్రయోదశచమే పంచదశచమే 
సప్తదశచమే నవదశచమ. 

ఒకటి సంఖ్యకు ప్రతికయగు ప్రకృతి నా పట్ల ప్రసన్న 


మగును గాక. మూడుకు ప్రతికయున ఇచ్చా క్రియా 
జ్ఞాన శక్తులు (సరస్వతి.లక్ష్మి,పార్వతి)నాయందు 
ప్రసన్నమగును గాక. ఐదుకు ప్రతీకలైన పంచ 
భూతమును నాయందు ప్రసన్నమగును గాక. 
జ్ఞానేంద్రియములు, మనస్సు బుద్ది యను ఏడును 
నయందు ప్రసన్నమగును గాక. నవ దుర్గలు 
నాయందు ప్రసన్నమగును గాక. నవద్వారములు 
కపాల బిలము మరియు నాభి బిలము అను 
పదకొండును నాయందు ప్రసన్నమగును గాక. పది 
దిక్కులును త్రమూర్తులును నాయందు 
ప్రసన్నమగును గాక. శ్రోత్రాది పదులాలుగు 
నాడులు, సుషుమ్నాడి నాయందు ప్రసన్న మగును 
గాక. దశేంద్రియములును వాటికి తోడుగా ఉన్న సప్త 
ధాతువులును నాయందు ప్రసన్న మగును గాక. 


నవదశ ఓషధులును నాయందు ప్రసన్నమగును 


గాక. 


2) ఏకవిగ్‌ ఏ౦ శతిశ్చమే త్రయోవిగ్‌ ౫౦ శతిశ్చమే 
పంచవిగ్‌ ౫౦ శతిశ్చమే సప్తవిగ్‌ ౦ శతిశ్చమే 
నవవిగ్‌ ౦ శతిశ్చమ ఏకత్రిగ్‌ ౫౦ శతిశ్చమే 
త్రయస్తిగ్‌ ఇం శచ్చమె. 

మన్‌ జ్ఞాన కర్మేంద్రియమును (11) పంచ 
తన్మాత్రలు(5) పంచ భూతములు (5) అను 21 జీవ 
తత్వములకు చెందిన మర్మములువైద్య శాస్త్ర 
ప్రసిద్దమైనవి నాకు అనుకూలముగానుండును గాక. 
జ్వరము మొదలుగా గల 23 రోగములు నాయందు 
ప్రసన్నమగును గాక. అప్పరాదులు 20 మందియు 
నా యందు ప్రసన్నమగుదురు గాక. చిత్రసేనాది 27 
మంది గంధర్వులు నాయందు ప్రసన్న మగుదురు 


గాక. కృత్యాది విద్యుద్దవతలు 29 మంది నాయందు 
ప్రసన్నమగుదురు గాక. ఊర్థ్వ లోకములు 7 అధో 
లోకములు 7వైకుంఠ, రాధా లోక, గోలోక, మణిద్వీప, 
మహాకాలపుర,శివపుర, గణేశ లోకములను 
ఉపస్వరగములు అను 7 అయోధ్య, మధుర, 
మాయ, కాశీ, కాంచి అవంతిక, ద్వారావతి యను 7 
భూస్వర్గములును, కైలాస, మానస, మేరు వను 3 
ఈ మొత్తము 31 నాయందు ప్రసన్నమగును 

గాక. వసువులు గిమంది,రుద్రులు11 మంది, 
ఆదిత్యులు 12 మంది, అస్విని దేవతలు, 
(ప్రజాపతి) యను 33 మంది దేవతలు నాయందు 
ప్రసన్నమగుదురుగాక. 


3) చతస్రశ్చమే లి_ష్టాచమే ద్వాదశచమే 
పోడశచమే విగ్‌ ంశతిశ్చమే చతుర్విగ్‌ ౫౦ 


శతిశ్చమే £_ ష్టావిగ్‌ ౪౦ శతిశ్చమే దాషత్రిగ్‌ ౦ 
శచ్చమే చతుశ్చత్య్వారిగ్‌ ఏంశచ్చమే £_హ్టైచత్వారిగ్‌ 
౦ శచ్చమె. 

ధర్మార్థకామమోక్ష అను 4 విద్యలు నాయందు 
పేసన్నమగును గాక. అష్టవిధ ప్రకృతులు నాయందు 
ప్రసన్నమగును గాక. శికాది వేదాంగములు 6ను, 
ధర్మ శాస్రాదులు 6ను, ఈ మొత్తము 12 నాయందు 
ప్రసన్న మగును గాక. దూర శ్రవణ దూర దర్శన 
విద్య1. జ్ఞానేంద్రియములకు చెందిన సిద్ది 
విద్యలు5.కర్మేంద్రియములకు చెందిన సిద్ధివిద్యలుం. 
స్థాపత్య వేద సిద్ది1.ఫర్దన్య సిద్ది1. జ్యోతిర్విద్య1. 
ఆయుర్విద్య1. పరోక్ష బ్రహ్మ విద్య1. 

ఈ 16 నాయందు ప్రసన్న మగును గాక. పంచ 
భూతములు సూక్ష్మ రూపముచే5 
స్థూలరూపముచేి. శబ్దస్పర్భాది విషయములు 


లము సూక్ష్మము ఈ20 నాయందు 


& ge 


సన్న మగును గాక. పంచ భూతములు, 
శబ్దస్పర్భాదులుఏ జ్ఞాన కర్మేంద్రియములు10 
ద్‌ఎాళ ప్‌ అ 
మనోబుద్ది చిత్త అహంకారములు4 .ఈ 24 
నాయందు ప్రసన్నమగును గాక. ఆవు, మేక 
మున్నగు భేదములతో 28 విధములగు సృష్టి 
నాయందు ప్రసన్న మగునుగాక. దేవసృష్టివిధములు 
8 సావర సృషి విధములు 6 కౌమార మానస సృష్టి 
(థి ల ల 
విధములు 2 జ్ఞాన కర్మంరియ సృష్ట విధములు 10 
అహంకార సృష్ట విధములు 3. సత్వ 
ల 
రజస్తమోగుణసృష్ట విధములు 3 ఈ 32 నాయందు 
ప్రసన్నమగును గాక. 36 అక్షరములు గల బృహతీ 
ఛందస్సు నాయందు ప్రసన్నమగును గాక. 40 
అక్షరములు గల పంక్తి ఛందము నాయందు 
ప్రసన్న మగును గాక. 44అక్షరములు గల త్రిష్టుప్‌ 


ఛందము నాయందు ప్రసన్నమగును గాక. 48 
అక్షరములు గల జగతీ ఛందము నాయందు 


ప్రసన్నమగ్ను గాక. 


4) వాజశ్చ ప్రసవశ్చా£_పెజశ్చ క్రతుశ్చ సువశ్చ 
మూర్జాచ వ్యశ్ని యశ్చాంత్యాయనశ్చాంత్యశ్చ 
భౌవనశ్చభుపనశ్చాధిపతిశ్చ. 

అన్న మును, ఉత్పత్తియును, మరల మరల 
ఉత్పత్తియును, భోగాది విషయకమైన 
సంకల్పమును, భోగాది సంకల్పము కలుగుటకు 
కారకు(డైన ఆదిత్యుండును, ఆకాశమును, 
విశిషముగనంతటను వ్యాపించు ఆకాశమున 
సంభవించునదియును, అంతమున 
జనించునదియును, అంతమందున్న దియును, 
భువనమున ఉండునదియును, జగదాత్మకమును, 


అధిష్టించి పాలించు రాజును, నాకు సంభవించును 
గాక. 

అనువాకము 11సమాప్తము. 

చమకము - భావము - సంపూర్ణము. 


సమాప్తం 


